ఈం 
ఓం శ్రీం ఐం హ్రీం స్వాహా 


శ్రీని శ్వెశ్వరిసూక్తమ్‌ 


తీంత్రోక్తరాత్రిసూక్తమ్‌ 


(చండీసప్తశతీగంథాన్తర్గత ప్రథమచరిత్రమ్‌) 
వ్యాఖ్యాత : రావి మోహనరావు 





ప్రకాశకులు 
రావి మోహనరావు, M.Sc., M.A., (Sanskrit) 
404, జంజనం కాంప్లెక్స్‌, చీరాల - 528 155. 


2 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 
శ్రీః 

శ్రినిశ్వేశ్వరినూర్తమ్‌ నామ 
తేంత్రోక్తరాత్రిసూక్తమె 


(చందీసప్తశతీ గ్రంథాన్తర్గ్ణతప్రథమచరిత్రమ్‌) 
వ్యాఖ్యాత : రావి మోహనరావు 


(పథమముద్రణ : 22.08.2020, వినాయకచవితి, శనివారం 


ప్రతులు : 500 

పుటలు : 48 

వెల : రూ.830/- 

© RAVI MOHANRAO, M.Sc., M.A., (Sanskrit) 


404, ] anjanam Complex, 
Opp. ! Town Police Station, 
Chirala - 523 155. 

Cell: 94401 15411 


D.T.P. by: Printed at: 
P.PARVATHI Karshak Art Printers 
Cell: 74165 86775 HYDERABAD 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 








ఓం శ్రీం ఐం హ్రీం స్వాహా 


తంత్రోక్తరాత్రిసూక్తమునకు 
ప్రధాన - ఉపయుక్త (గంథసూచ్యాధారంగా 
“వృణాలినీ వ్యాఖ్లి వెలువరించడమైనది. 


- రామోరా. 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


ప్రధాన - ఉపయుక్త గ్రంథసూచి 





1. హలాయుధాది కోశగంథములు. 


. శ్రీలలితారహస్వసహగస్రనామస్తోత్రమ్‌ 

అ) శ్రీభాస్మరాచార్యుల వారందించిన 'సౌభాగ్యభాస్మరభాప్యమ్‌” 

ఆ) శ్రీమదాదిభట్ల నారాయణదాసుగారందించిన 'తల్లివిన్మి 

ఇ) శ్రీశ్రీ శ్రీకల్యాణానందభారతీమాన్నాచార్యుల వారందించిన 'శ్రీకల” 

ఈ) శ్రీభట్టనారాయణుల వారు అందించిన 'జయమంగళవ్యాఖ్య' 

3. శ్రీభాస్మరాచార్యులవారి 'వరివస్యారహస్యమ్‌”. 

. శ్రీవిష్ణసహస్రనామస్తోత్రమ్‌. 

అ) జగద్దురు శ్రీశంకరభగవత్సాదుల వారి 'శ్రీవిష్టసహస్రనామభాప్యమ్‌' 

ఆ) శ్రీపరాశరభట్టరు వారి 'శ్రీవిష్ణుసహ[ప్రనామభాష్యమ్‌” 

. శ్రీమద్భగవద్దీత. 

“ఎందరో మహానుభావులు - ఎన్నో (గ్రంథములు 
అందటథికి - అన్నింటికి 
నమస్సుమాంజలులు. 


- రామోరా. 





శ్రీః 
శ్రీఐశ్వేశ్వరీసూక్తమ్‌ 


ఓం శ్రీం ఐం హ్రీం స్వాహా 
ఓం 
శ్లో॥ విశ్వేశ్వరీం జగద్దాత్రీం స్థితిసంహారకారిణీమ్‌ I 
నిద్రాం భగవతీం విష్ణో-రతులాం తేజసః ప్రభుః | 
బ్రహ్మోవాచ 
శ్లో; త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్మారః స్వరాత్మికా । 
సుధా త్వమక్షరే! నిత్యే! త్రిధా-మాత్రాత్మికా-స్థితా ॥ 


శ్లో అర్ధమాత్రా-స్థితా నిత్యా యా౭_నుచ్చార్యా విశేషతః । 
త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవి! జననీ పరా ॥ 


శ్లో త్వయెతద్దార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగత్‌ । 
త్వయైతత్సాల్యతే దేవి! త్వమత్వ్యన్తే చ సర్వదా ॥ 


శ్లో విసృష్టా సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే । 
తథా సంహృతిరూపా౭ న్తే జగతో? స్య జగన్మయే! 11 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


శ్లో మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః । 
మహామోహా చ భవతీ మహాదేవీ మహాసురీ ॥ 

శ్లో ప్రకృతిస్వజ్బు సర్వస్య గుణత్రయవిభావినీ । 
కాలరాత్రిర్‌ మహారా(త్రిర్‌ మోహరాత్రిశ్చ దారుణా ॥ 

శ్లో॥ త్వం శ్రీస్వమీశ్వరీ త్వం హ్రీస్వం బుద్ధిర్‌ బోధలక్షణా । 
లజ్జా పుష్టిస్తథా తుష్టిస్వం శాన్తిః క్షాన్తిరేవ చ ॥ 


శ్లో॥ ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా । 
శంఖినీ చాపినీ బాణ-భుశుండీ-పరిఘాయుధా ॥ 


శ్లో॥ సౌమ్యా(£.) సౌమ్యతరా౭_శేష-సౌమ్యేభ్యస్వతిసున్దరీ । 
పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ ॥ 


శ్లో యచ్చ కిజ్చిత్‌ క్వచిద్వస్తు సదసద్వా౭ ఖిలాత్నికే | 
తస్య సర్వస్య యా శక్తిస్సా త్వజ్కిం స్తూయసే తదా ॥ 


శ్లో! యయా త్వయా జగత్రష్టా జగత్సాత్యత్తి యో జగత్‌ | 
సో౭పి నిద్రావశం నీతః కస్వాం స్తోతుమిహేశ్వరః ॥ 


శ్లో! విష్ణుశ్ళరీరగ్రహణ-మహమీశాన ఏవ చ । 
కారితాస్తే యతో౭_తస్వాం కస్నోతుం శక్తిమాన్ఫవేత్‌ ॥ 


శ్లో సా త్వమిత్ధం ప్రభావైస్‌ స్వై-రుదారైర్దేవి! సంస్తుతా । 
మోహయైతౌ దురాధర్నావసురౌ మధుకైటభోౌ ॥ 


శ్లో ప్రబోధజ్బ జగత్స్వామీ నీయతామచ్యుతో లఘు । 
బోధశ్చ క్రియతామస్య హన్తుమేతౌ మహాసురౌ ॥ 


ఓం 





10 


11 


12 


13 


14 


15 


శ్రీః 


శ్ర శ్వేశ్వలిసూక్షమ్‌ 
తంత్రోక్తరాత్రిసూక్తమ్‌ 


ఓం శ్రీం ఐం హ్రీం స్వాహా 
ఓం 
శ్లో॥ విశ్వేశ్వరీం జగద్దాత్రీం స్థితిసంహారకారిణీమ్‌ I 
నిద్రాం భగవతీం విష్ణో-రతులాం తేజసః ప్రభుః | 1 
పదవిభాగం : విశ్వేశ్వరీమ్‌, జగద్దాత్రీమ్‌, స్థితి-సంహార-కారిణీమ్‌, నిద్రామ్‌, భగవతీమ్‌, 
విష్ణోః+అతులామ్‌, తేజసః, ప్రభుః. 
ప్రతిపదార్థం : విశ్వేశ్వరీమ్‌ = విశ్వమునకంతటికిని ఈశ్వరియు, జగత్‌+ధాత్రీమ్‌ = 
జగద్దాత్రీమ్‌ = జగత్తునకంతటికిని జననియు (భరించునది), లేదా సర్వలోకములను 
పోషించునదియు, స్థితి-సంహార-కారిణీమ్‌ = స్థితి, ప్రకయములకు కారణభూతిఐనదియు, 
భగవతీమ్‌ = షద్దుణైశ్వర్యసంపత్తికలిగినదియు, తేజసః విష్ణోః = తేజస్స్వరూపుడగు 
విష్ణువుయొక్క అతులామ్‌ = సాటిలేని శక్తియగు, నిద్రామ్‌ = నిద్రాదేవి (యోగమాయ) ని 
గురించి, ప్రభుః = ప్రభువగు, (బ్రహ్మా = బ్రహ్మదేవుడు, ఉవాచ = స్తుతించెను. (పలికెను. ) 
తాత్పర్యం : విశ్వమున కంతటికిని ఈశ్వరియు, జగత్తున కంతటికి జననియు, స్థితి - 
ప్రళభయములకు కారణభూతియు, షద్దుణిశ్వర్య సంపత్తికలిగినదియు, తేజస్స్వరూపుడగు 
శ్రీమన్నారాయణుని అప్రతిమాన శక్తియగు యోగమాయయైన నిద్రాదేవిని (ప్రభువగు 
(బ్రహ్మదేవుడు స్తుతించెను.) 
విశేషాంశములు : 1. విశ్వేశ్వరీమ్‌, జగద్దాత్రీమ్‌, స్థితిసంహారకారిణీమ్‌, భగవతీమ్‌, నిద్రామ్‌, 
అతులామ్‌ - ఇవి ద్వితీయావిభక్తి - ఏకవచనరూపాలు. 
2, విశ్వేశ్వరీమ్‌. అ) విశ్వస్య ఈశ్వరీం వ్యాపికాం జనయిత్రీమ్‌ 
ఆ) శ్రీమదప్పయ్య దీక్షిత విరచితమైన 'దేవీచంద్రాకలాస్తుతిః - (ప్రథమశ్లోకము), 


8 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


చండీసప్తశతి ప్రథమచరిత్రను సంగ్రహంగా పేర్కొనబడిన దానిని, ఇట అనుసంధానము 
చేసికొనదగును. 
శే॥ అభ్యర్థనేన సరసీరుహసమృవస్య 
త్యక్వోదితా భగవదక్షిపిధానలీలామ్‌ । 
విశ్వేశ్వరీ విపదపాగమనే పురస్తా- 
న్మాతా మమాస్తు మధుకైటభయోర్నిహస్ర్తీ ॥ 1 
విశ్వేశ్వరీతి మహిషాన్తకరీతి యస్యా 
నారాయణీత్యపి చ నామఖిరజ్మితాని । 
సూక్తాని పజ్బజభువా చ సురర్షిభిశ్చ 
దృష్టాని పావకముఖైశ్చ శివాం భజే తామ్‌ ॥ 5 
3. జగద్దాత్రీమ్‌ - అ) జగతాం ధాత్రీం సృష్టికర్తీమ్‌ - జగన్నిర్మాణశక్తిగలదియును 
ఆ) ధాత్రీ జనన్యామలకీవసుమత్యుపమాతృప్వితి మేదినీకోశః । 
ఇ) ధాత్రీ - స్త్రీ ధీయతే పీయతే ఇతి । ధేట్‌ పానే + “సర్వధాతుభ్యఃష్టన్‌' ఇతి కర్మణి 'ష్ట్రన్‌" 
| షిత్వాద్‌ జీష్‌ | స్తనదుగ్ధపానాత్తథాత్వమ్‌ । యద్వా దధాతి ధరతీతి. ధా+తృచ్‌+జీప్‌ | 
దధాతి ధారయతి సర్వమితి। - అని హలాయుధకోశం పేర్కొన్నది. 
ఈ) 'ధాత్రీ ధనుర్ధరా ధేనుర్ధారిణీ ధర్మచారిణీ - ఇతి దేవీభాగవతే 12-6-79 
ఉ) జగద్దాత్రీమ్‌ - 1. చతుర్దశభువనములను ధరించునదియును 
2. “ఈ నింగి నేలల కెలంగాణాచి 
పోసనాలిప్పించి ప్రోచెడి తల్లి 
ఆస్తికి దావలం బాగట్టుపట్టి 
కొలిచెడి వారల కన్చట్టుంగొమ్మి. తల్లివిన్మి (935) 
ఊ) జగత్‌ = సకల భువనోపేతమగు బ్రహ్మాండమును, ధాత్రీమ్‌ - ధరించి యుండు 
నదియును. 
బు) “'యస్మాద్ధారయతే లోకాన్‌ వృత్తిమేషాం దదాతి చ డుధాళ్‌ ధారణే ధాతుః జగద్దాత్రీ 
మతా బుధైః ఇతి దేవీ పురాణే. - సౌభాగ్యభాస్మరభాష్యమ్‌ (935) 
4. భగవతీ : ప్రీ. భగః 
“ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః | 
జ్ఞానవైరాగ్యయోన్చెవ షణ్ఞాం భగ ఇతీరణా ॥| 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 9 


ఇత్యుక్తలక్షణం షదైశ్వర్యమస్యస్యా ఇతి । 
అ) శ్లో “సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్వాపహా” - ఇతి పౌరాణికాః | 
ఆ) శ్లో 'జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా । 
బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి ॥ ” ఇతి మార్మండేయే (91-42) 
“సా చ ప్రకృతి రూపిణీ మాయాదేవీ 
ఇ) భగవతీం షడైశ్వర్యసంగతామ్‌ | 
ఈ) భగవతీ (280) - ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, కీర్తి, లక్ష్మి, జ్ఞానము, యుక్తాయుక్త 
వివేకము, విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము మొ॥ సుగుణాలను పాలించునది. 


తన బోడికకు గొప్పతనమిచ్చు తల్లి 
పుట్టుక, పొదలిక, పోకడ, రాక 
యెజుకువ మజకువ లేలెడు వేల్పు. - తల్లివిన్మి 

ఉ) భగవతీ (279) - 

1. శ్లో॥ 'భగమైశ్వర్యమాహాత్యజ్ఞానవైరాగ్యయోనిషు | 

యశోవీర్యప్రయత్నేచ్చా ధర్మశ్రీరవిముక్తిషు ॥ ఇతి 
కోశే చ ప్రసిద్ధా భగపదార్థా అస్యాం సంతీతి భగవతీతి । 

2. శ్లో 'ఉత్పత్తిం ప్రలయం చైవ - భూతానాం గతిమాగతమ్‌ । 

అవిద్యావిద్యయోస్తత్త్వం వేత్తీతి భగవత్యసౌ ॥ ఇతి దేవీభాగవతే. 

3. శ్లో; పూజ్యతే యా సురైస్సర్వై - తాంశ్చెవ భజతే యతః | 
సేవాయాం భజతిర్థాతు - ర్భగవత్యేవ సా స్మృతా ॥ ఇతి శక్తిరహస్యే, 

- అని సౌభాగ్యభాస్మరభాష్యం పేర్కొన్నది. 

4. శ్లో ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం 
తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృ హైశ్చోపగీతమ్‌ । 
అంగాంసంగా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సంగవార్తా 
తద్వాతాగారవాసిన్‌! మురహర! భగవచ్చబ్దముఖ్యాశ్రయో౭_సి I 

- శ్రీమన్నారాయణీయమ్‌ 1-10 
అంటూ “భగవత్‌ శబ్దాన్ని నిర్వచించింది. 


10 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


అది 


ర్‌. 'స్తామి నిద్రాం భగవతీం విష్ణోరతులతేజసః - అని శ్లోకమున ఉత్తరార్థమునకు 
పాఠాంతరము చెప్పబడినది. 


బ్రహ్మోవాచ : 
శ్లో; త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మికా । 
సుధా త్వమక్షరే! నిత్యే! త్రిధా-మాత్రాత్మికా-స్థితా ॥ 2 

ప.వి. : త్వమ్‌, స్వాహా, త్వమ్‌, స్వధా, త్వమ్‌, హి, వషట్మారః, స్వరాత్మికా, సుధా, త్వమ్‌, 
అక్షరే!, నిత్యే!, త్రిధా-మాత్రాత్మికా-స్థితా । 
ప్ర: (హే నిద్రే భగవతి! = ఓ నిద్రా భగవతీ!), హే అక్షరే! = ఓ అక్షరస్వరూపిణీ!, హే 
నిత్యే! =క్ర్రీ నిత్యాదేవీ!, త్వమ్‌ = నీవు స్వాహా = దేవతలకిచ్చు హవ్య స్వరూపిణివి, త్వమ్‌ 
జాటివ్వు స్వధా = పితృదేవతలకిచ్చు కవ్య స్వరూపిణివి, త్వమ్‌ = నివు; వషట్మారః = 
వషట్‌ ఇత్యాది మంత్రములతో కూడిన యజ్ఞస్వరూపిణివి. త్వమ్‌ = నీవు, స్వరాత్మికా = 
వేదార్థభోధకములగు ఉదాత్త, అనుదాత్త, స్వరితములను వేదస్వరముల స్వరూపిణివి, త్వమ్‌ 
= నీవు, సుధా = అమృతస్వరూపిణివి, త్వమ్‌ = స్‌ు త్రిధా -మాత్రాత్మికా-స్థితా = అ) 
అకార - ఉకార - మకార సమష్టివగు ఓంకారస్వరూపిణివి. ఆ) (బ్రహ్మ - విష్ణు - 
మహేశ్వరుల శక్తులగు వామా - జ్యేష్టా - రౌద్రీల సమష్టి స్వరూపిణివి. 
తా:ఓ అక్షరస్వరూపిణీ! ఓ నిత్యాదేవీ! నీవు దేవతలకిచ్చు హవ్య స్వరూపిణివి. నీవు 
పితృదేవతలకిచ్చు కవ్యస్వరూపిణివి. నీవు వషట్‌ ఇత్యాది మంత్రములతో కూడిన 
యజ్ఞస్వరూపిణివి. నీవు వేదార్థబోధకములగు ఉదాత్త - అనుదాత్త - స్వరితములను 
వేదస్వరముల స్వరూవిణివి. నీవు అ) అకార - ఉకార - మకార సమష్టివగు 
ఓంకారరూపిణివి, ఆ) బ్రహ్మ - విష్ణు - మహేశ్వరుల శక్తులగు వామా - జ్యేష్టా - రౌద్రీ 
సమష్టి స్వరూపిణివైన శాంతవు, ఇ) హ్రస్వ - దీర్భ - ఫృత సమష్టిరూపిణివి. 
వి: 1. త్వమ్‌ అ) తుభ్యం నమః, యుష్మచ్చబ్దవాచ్యురాలు. 
ఆ) 'నీవనునుడి వాసి నెగడిన వేల్పు” - అంటుంది తల్లివిన్మి - శ్రీమదాదిభట్లనారాయణదాసు గారు. 
ఇ) శ్రీలలితారహన్యసహగస్రనామస్తోత్రమ్‌ - సౌభాగ్యభాస్మరభాష్యమ్‌ 426 నామ 
వ్యాఖ్యానమును ఇట అనుసంధానము చేసికొనదగును. 


2. స్వాహా - స్త్రీ. సుష్టు ఆహూయన్తే దేవా అనయేతి 1. సు+ఆ+హ్వే+డా। 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 11 
శ్లో స్వేతి స్వర్గే స్వేతి చాత్మా న ముక్తా 
హేత్యాహేతి హేతి విద్యాద్దతిం చ | 
స్వర్ణాత్మా చ స్వాత్మనా సామశాఖా 
వహ్నేర్ణాయా హూయతే యత్ర సర్వమ్‌ | ఇతి ప్రపంచసారే. 
అ) శ్లో! “స్వాహా దేవహవిర్గానే ప్రశస్తా సర్వకర్మసు । 
పిండదానే స్వధా శస్తా దక్షిణా సర్వతో వరా ॥ ” 
ఆ) శ్లో॥ ఓం హ్రీం శ్రీం వహ్నిజాతాయై దేవ్యై స్వాహేత్యనేన చ । 
యః పూజయేచ్చ తాం దేవీం సర్వేష్టం లభతే ధ్రువమ్‌ ॥ - ఇతి బ్రహ్మవైవర్తే. 
ఇ) మొదటి మాసమునందు గర్భస్వభావమును సూచించు నామవిశేషం. 
ఈ) స్వాహా - దేవతలను పోషించు “స్వాహా” దేవి స్వరూపిణి. 
“'వినుద్రిమ్మరుల పిల్పు వెలితిప్పటెంకి 
నిప్పునిల్వేసామి నిన్లన్న తల్లి 
వేల్పుల న్వరవుచే వేడించు జేజె” - తల్లివిన్మి (535) 
ఉ) అనయోరవ్యయత్వాత్‌ “స్వాహా నమూ, 'స్వధా నమః ఇతి ప్రయోగః. 
- సౌభాగ్యభాస్మరభాష్యమ్‌. 
ఊ) “స్వాహా మహేశ్వరే పురే ఇతి పాద్య్మాత్‌ । 
“స్వాహాదేవి మాహేశ్వరీ పీఠమునకు అధిష్టానదేవతి యని పద్మపురాణము పేర్కొన్నది. 
..స్వాహా పోషయ పోషయ...” ఇతి దత్తాత్రేయమాలామంత్రః । 
3. స్వధా :- అ) సుష్టు అధీయతే అనయేతి వా । సుష్టు అం విష్ణుం స్వాన్‌ వా దధాతి 
పోషయతీతి స్వధా. 
శ్లో। యస్యాస్సమస్తసురతా సముదీరణేన 
తృప్తిం ప్రయాన్ని సకలేషు ముఖేషు దేవి! । 
స్వాహాసి వై పితృగణస్య చ తృప్తి హేతు- 
రుచ్చార్యసే త్వమత ఏవ జనైస్స్వధా చ। ఇతి సప్తశత్యాం. 
ఆ) గర్భమునకు రెండవమాసము నందలి సంకేతము. - శ్రీకల. 
ఇ పితృదేవతలను పోషించు స్వధా స్వరూపిణి. 


12 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 
ఈ) _ “ఏడుడివేల్మిపిల్సే గట్టుపట్టి 
పెతరుల నడియలు పేర్మొను నుడువు - తల్లివిన్మి (6836) 
4. వషట్మారః : అ) ఓం వషట్మారాయ నమః. 
ఆ)శ్లో! విశ్వం విష్ణుర్వషట్మారో భూతభవ్యభవత్ర్రభుః । 
భూతకృత్‌ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ - శ్రీవిష్టసహస్రనామస్తోత్రమ్‌. 
ఇ) శ్రీపరాశరభట్టర్‌ వారి భాష్యం : 

“ఆకాశాది వైలక్షణ్యేన ఏతద్య్యాప్తేః ప్రయోజనముచ్యతే. వషట్మారః - సర్వం వశం - 
స్వేచ్చానువర్తి కరోతీతి - కరోతేః కర్మణ్యణ్‌. “వశ-కానౌ” ఇత్యస్మాద్‌ ధాతోః, (పచ్చ) 
దంసీ” ఇతి, అత్ర బాహుళకానువృత్తేః అట్‌ ప్రత్యయః, వశేః షాదేశశ్చ - “సర్వస్య వశీ 
సర్వస్యేశానః; 'జగద్వశే వర్తతేదమ్‌” ఇతి. 

“'వషటొ అనగా సర్వమును తనవశమై యుండునట్లు - తన ఇచ్చానుసారము 
ప్రవర్తించునట్లు - 'కరోతి చేయుచున్నాడు, గనుక వషట్మారః అని ఈ నామమునకు 
నిర్వచనము. పుంలింగరూపమిది. 


ఈ) 1. వాక్‌ వై వషట్‌కారః | వాగ్‌రేతః । రేత ఏవ ఏతత్‌ సిజ్బాతి” 

2. షట్‌ ఇతి | బుతవో వై షట్‌, తద్‌ బుతుష్వేవ ఏతత్‌ రేతః సిచ్యతి తద్భతవ రేతః । 
సిక్తమిమాః ప్రజాః ప్రజనయన్తి | తస్మాదేవ వషట్‌ కరోతి 1. - వైదికకోశః । 

3. 'యజ్యాభిర్వషట్కారాన్‌ - వాజసనేయసంహితా - 19.20 

5. యోగమాయ యైన “నిద్రాదేవి ఇట పుంరూపిణిగా చెప్పబడినది. 


6. శ్లో; .... వషజ్వశీకురు వౌషడాకర్షయ | 

హుం విద్వేషయ ఫడుచ్చాటయ... ॥ - 54 శ్రీదత్తపురాణమ్‌. ద్వితీయాష్టకం -8 అ 
5. స్వరాత్మికా - వేదస్వరముల సమష్టిరూపిణి. 
అ) ఉదాత్తము - ఉచ్చెరుదాత్తః (సూ. 1-2-29) తాల్వాదిస్థానములలో (దౌడ, కంఠము 
మున్నగు వర్జోద్భవస్థానములలో) ఊర్హ్వభాగమున నిష్పన్నమైన అచ్చు ఉదాత్తము అని 
చెప్పబడును. ఉదా :- ఆ యే. 
ఆ) అనుదాత్తము - నీచైరనుదాత్తః (సూ. 1-2-80) తాల్వాదిస్థానములలో క్రింది భాగమున 
నిష్పన్నమైన అచ్చు అనుదాత్తము అని చెప్పబడును. ఉదా : అ ర్వాజ్‌ 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 13 


ఇ) స్వరితము - సమాహారః స్వరితః (సూ. 1-2-31) ఉదాత్తానుదాత్త వర్ణధర్శ్మములు 
కలిపి ఉచ్చరింపబడిన అచ్చు స్వరితమని చెప్పబడును. ఉదా : క్షువో౭_శ్వాః రథానాం 
నయేరాః శతచక్రం యోహ్యాః । 
6. సుధా - స్తీ. అ) సుఖేన ధీయతే పీయతే ఇతి। సృ+ధేట్‌ పానే+“ఆతశ్చోపసర్దే' ఇత్యజ్‌, 
టాప్‌ | అమృతం, పీయూషం, పేయూషం, త్రిదశాహారః | 
ఆ)శ్లో॥ “న పశాత్తేత పి మన్యన్తే సుధామపి సురోపమామ్‌”... ఇతి రామాయణే 2-61-13) 
ఇ) 'ఈ లోకమునందే భగవంతుని అంబికను శిశువుగా భావించి ఆరాధించి 
కోప-కామ-దుఃఖాదులను పోగొట్టుకోవాలి. దేవిని శిశుభావనతో పూజిస్తే మనకున్ను 
శిశుభావం వస్తుంది. ఆమె అప్పుడే సాక్షాత్మరిస్తుంది. దానికే “అమృతం'అని పేరు. ఆస్థితి 
కలగడానికి ఆమె అనుగ్రహం ఉండాలి. “మంచిజ్ఞానమే అమృతం. కన్నతల్లులు దేహానికి 
పుష్టికలిగించే పాలిస్తారు. శ్రీమాత లోకజనని. ఆత్మకు పుష్టి కలిగించే జ్ఞానక్షీరం ఇస్తుంది. 
- శ్రీశ్రీశ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీస్వామి వారు. 
7. అక్షరే! - అ) అక్షరా - ఆకారంత స్రీలింగరూపము. అక్షరే! - సంబుద్ధ్యంతము. వైదిక 
ప్రయోగమిది. ఓ ధ్వని స్వరూపిణీ లేదా ఓ నాదస్వరూపిణీ అని ఇట చెప్పదగును. 
(శబ్దబ్రహ్మస్వరూపిణీ! వర్ణరూపిణీ!) 
ఆ) శ్లో! ఆధారోట్టితనాదో.... 
గుణ ఇవ పరిభాతి వర్ణమధ్యగతః | 

మూలాధారమునందు ఉత్పన్నమగుచు, అటనుండి పైకిలేచి, వ్యాపించుచు పోవు నాదము 
శ్రీవిద్యా౭ వయవములగు వర్ణముల నడుమ చేరియున్నదగుచు దారమువలె అంతట 
ప్రకాశించుచున్నది. మిగిలిన వివరములకు 8వ శ్లోక వ్యాఖ్యానము చూడగలరు. 
౫ ఇట భాస్మరాచార్యుల వారందించిన 'వరివస్యాగ్రంథమునుండి “అకథా” చక్రమును 
అనుసంధానము తప్పక చేసికొనగలరు. “నాదము'ను దిగువ చిత్రము ద్వారా (గహింతురు. 
నాదస్వరూపమును కూడ గ్రహించండి. అస్తు. 


(apa FS 


guerre 


౫ 'అక్షరి స్వరూపమునకై 'మాతృకాచక్రవివేకం” చూడప్రార్థన. 










14 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


8. త్రిధా-మాత్రాత్మికా-స్థితా : అ) హ్రస్వ - దీర్హ - ఫ్లత సమష్టిరూపిణివి. 
ఆ) ఊకాలో౭- జ్ర స్వదీర్ణన్లతః (సూ 1-2-27) 

ఒక్క చిటిక కాలములో ఉచ్చరింపబడు అచ్చు హ్రస్వము (అ,ఇ,ఉ,బు ). రెండు 
చిటికల కాలములో ఉచ్చరింపబడు అచ్చు దీరము (ఆ, ఈ,ఊ,బూ,ఏ,ఐ,ఓ,బొ. మూడు 
చిటికల కాలములో ఉచ్చరింపబడు అచ్చు వ్లతము (అఇీ,ఉ*,బుూ,౫ *విాఐిటీబె) 
ఉదయకాలమున కోడి తన కూతలో హ్రస్వ - దీర్భ - ఫృతములను చూపును. 
2. త్రక్షరివి, వాక్‌, కామ, శక్తి బీజస్వరూపిణివి. | ఐం - క్రీం - హ్రీం | 

శ్లో అర్ధమాత్రా-స్థితా నిత్యా యా౭_నుచ్చార్యా విశేషతః । 

త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవి! జననీ పరా ॥ 8 
ప.వి. : అర్ధమాత్రా-స్థితా, నిత్యా, యా, అనుచ్చార్యా, విశేషతః, త్వమ్‌, ఏవ, సన్దా, 
సావిత్రీ, త్వమ్‌, దేవి! జననీ, పరా । 
ప్ర: (హే నిత్యే! = ఓ సత్యస్వరూపిణీ!; శాశ్వతీ! ), దేవి! = ఓ దేవీ!, త్వమ్‌ = నీవు, నిత్యా 
= సత్యస్వరూపిణివి, శాశ్వతవు, అర్ధమాత్రాస్థితా = అపరిణామశీలవు, తురీయ స్వరూపిణివి, 
విశేషతః = మీదుమిక్కిలి, యా£ నుచ్చార్యా = ఉచ్చరించుటకు సాధ్యముకాని తురీయాతీతవు, 
త్వమేవ = నీవే, సంధ్యా = సంధ్యవు, సావిత్రీ = సవితృదేవతవు, త్వమ్‌ = నీవు, పరా = 
పరమైన, జననీ = జననివి. 
తా: (ఓ సత్యస్వరూపిణీ!) ఓ దేవీ! నీవు శాశ్వతవు, అపరిణామశీలవు, తురీయస్వరూపిణివి, 
మీదుమిక్షిలి ఉచ్చరించుటకు సాధ్యముకాని తురీయాతీతవు. సంధ్యాస్వరూపిణివున్నూ నీవె, 
సవితృదేవతవు. లోకములన్నింటికి గొప్ప జననివి నీవే గదా! 
వి : “అనుచ్చార్యా - అర్థచం ద్రరోధిన్యాదిధ్వన్యష్టకరూపా'. తత్స్ప్వరూపం చ యోగినీహృదయ 
వ్యాఖ్యాయాం ద్రష్టవ్యమ్‌. 
2. అర్హమాత్రాపితా - 
(స) ® 
శ్లో “'ఏకమాత్రో భవేద్‌ హ్రస్వో - ద్విమాత్రో దీర్భ ఉచ్యతే | 
త్రిమాత్రస్తు ఫ్లతో జ్లేయో - వ్యంజనం త్వర్ధమాత్రకమ్‌ ॥ 

వ్యంజనము (హల్లు) (కఖ్‌గ్‌ఘ్‌బ్‌....) అర్ధమాత్రాకాలమును తమ తమ ఉచ్చారణమునకై 

కలవి యగును. 


మరిన్ని వివరములకు 'వరివస్యారహస్యము” చూడదగును. 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 15 


3. విశేషతః - అ) అవ్యయము, మీదుమిక్కిలి, పైపెచ్చు, మరియున్నూ. ఆ) విశేష+తసి 
4. సంధ్యా - అ) జగద్గురు శ్రీకల్యాణానందభారతీ మాన్తాచార్యస్వామివారి 'సంధ్యాకళా”ను 
ఇట అనుసంధానము చేసుకొనదగును. 
ఆ) స్తీ. అ) సమ్‌ సమ్యక్‌ ధ్యాయత్యస్యామితి 1. సమ్‌ +థ్యై చింతాయామ్‌ + “ఆతశ్చోపసర్గే 
ఇతి అజ్‌ | యద్వా సందధాతీతి | సమ్‌+ధా+ “అధ్వ్యాదయశ్చ” ఇతి యక్‌ ప్రయత్నేన 
నిపాతితః । కాలవిశేషణః । దివారాత్రి సంబంధి దండద్వయరూపః. - ఇతి హలాయుధకోశే. 
ఇ) శో సర్వావస్ట్రో౭_పి యో విప్రః - సంధ్యోపాసనతత్పరః | 
స చ సూర్యసమో సదా .... ॥ ఇతి కౌర్మే | 
ఈ) “సన్ధ్వాం ప్రాక్‌ ప్రాతరేవం హి తిష్టేదాసూర్యదర్శనాత్‌' - యా. స్మృతిః 
అహోరాత్రుల సంధియందు చేయవలెనని విధింపబడిన క్రియ సంధ్య. సూర్యమండలం 
పూర్తిగా కనబడే కాలం పగలు. అందుకు విపరీతమైనది రాత్రి. సూర్యమండలం సగం 
కనబడే సమయం సంధి. 
ఉ) సంధ్యా (423) - అ) అహోరాత్రాల సంధికాలమునందు ఉపాసింపతగిన దేవత. 
పురటవేల్పుడున కుప్పొంగెడు వేల్పు 
మీందుక్రిందులతుకు మెట్టాండుపడుచు 
అన్నిపనుల నంటియంటని జేజె 
వంచయేడీడు చెల్వమలరుపాప ॥ - తల్లివిన్మి 


ఊ) సంధ్యా తథాహ శ్రీక్రోధభట్టారకః - 
శ్లో। గాయత్రీ సశిరాస్తురీయసహితా సంధ్యామయీ త్యాగమైః । 
ఆఖ్యాతా త్రిపురే త్వమేవ మహతాం శర్మప్రదా కర్మిణామ్‌ ॥ 
- జయమంగళవ్యాఖ్యా 


బు) సంధ్యాస్థానమనగా అంతఃకరణ విశేషమగు మనోమయకోశము. అన్నమయ ప్రాణమయ 
మనోమయ విజ్ఞానమయ ఆనందమయకోశములనెడి ఐదుకోశములకును మనోమయము 
మధ్యకోశమగుటచే సంధ్యయను శబ్దము మనోమయకోశమునకు లాక్షణికము. అనగా 
సంధ్య యన మనోమయకోశమని అర్థము. మనోమయకోశమన్ననో ఐదు అవయవములతో 
కూడియున్నదనియు, అట్టి అవయవములు వేదరూపములే యనియు రహస్యము. 
మనోమయకోశపు శిరస్సు -యజుర్వేదము, దక్షిణపక్షము - బుగ్వేదము, ఉత్తరపక్షము 


16 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


- సామవేదము, పుచ్చము - అధర్వణవేదము, ఆదేశమనెడి బ్రాహ్మణములు మధ్యమమగు 
నాత్మ. -శ్రీకల. 
బూ) 'సంధ్యేతి సూర్యగం బ్రహ్మ సంధానాదవిభాగతః బ్రహ్మోద్యైస్సకలైర్ఫూతైః తదంశై- 
స్పచ్చిదాత్మనః తస్య దాసో౭ హమస్మీతి సో౭ హమస్మీతి యా మతిః భవేదుపాసకస్యేతి 
హ్యేవం వేదవిదో విదుః ” - ఇతి సౌభాగ్యభాస్మరభాష్యే. 
సూర్యుని యందలి చైతన్యమును బ్రహ్మాదులతోను, మహాభూతములతోను వాని 
అంశములతోను అభేదముగా అనుసంధానము గావించుట వలన మొదట సచ్చిదానందరూప 
పరమాత్మకు నేను దాసుడనెడు బుద్ధి ఉపాసకునకు కలుగును. ఆ పిమ్మట నేనే ఆ పరమాత్మ 
అనెడు బుద్ధి కలుగును. అట్టి అభేదభావనకు “సంధ్యా అని పేరు. 
5. “సావిత్రీ - అ) ఇట శ్రీఅరవిందుల వారి “సావిత్రి” గ్రంథమును అనుసంధానము 
గావింతురు గాక. 
ఆ) సావిత్రీ (699) - అ) సవితా అను నామము కల శివునకు పత్ని 
'నింగినేలలకుందానే కన్నతల్లి 
తమ్ముల విందునందలి నిగ్గు మొగ్గు 
ముగిత మేలుతరము ముక్కంటి రాణి 
అడియని కెజుకువ నలరించు వేల్పు ౫. - తల్లివిన్మి 
ఇ) షూజ్‌ ప్రాణప్రసవే ఇతి ధాతోః కర్తరి తృచ్‌ బున్నెభ్యః. ఇతి జ్జీప్‌. యదాహుర్చైరుక్తాః 
- సవితా ప్రసవితేతి | సవితృమండలాధిష్టాతృదేవతాత్వాద్వా తథా తాం పరాం దేవతా 


మాకలయతి । - జయమంగలవ్యాఖ్యా. 
శ్లో! త్రిదశైరర్చితా దేవీ వేదయోగేషు పూజితా । 
భావశుద్ధస్వరూపా చ సావిత్రీ తేన సా స్మృతా ॥  - ఇతి దేవీపురాణే. 


ఈ) శ్రీలలితాసహస్రనామస్తోత్రమున అన్నదా (700) నుండి సచ్చిదానందరూపిణీ (733) 
నామము వటికు గల 34 నామములచే సావిత్రీవిద్య యుపదేశింపబడినదని గ్రహింతురుగాక. 
ఉ) ఇదియొక రహస్యనామము. సవితృదేవతాకమైన తేజస్సుతో ననగా సూర్యతేజస్సుతో 
ప్రకాశించునది యని యర్థము. ఈ నామము యొక్క అర్థమే సచ్చిదానందరూపిణీ యనునది. 

- శ్రీకల. 
6. జననీ - స్తీ. అ) జనయతీతి । జని +బాహులకాదని, కృదికారాదితి వా జీష్‌! యద్వా 
'కృత్యల్యుటో బహులమితి” ల్యుట్‌, టిత్వాత్‌ జీప్‌ | మాతా 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 17 


శ్లో నిరతిశయం గరిమాణం తేన జనన్యాః స్మరన్తి విద్వాంసః । 
యత్‌ కమపి వహతి గర్భం మహతామపి యో గురుర్భవతి ॥ 
- ఇతి పంచతంట్రే 1-36 
ఆ) జననీ (823) - అ) సకల ప్రపంచమును సృష్టించునది. 
“నింగి నేలలకుందానే కన్నతల్లి 
అంతయున్గలిగించు నాగట్టుపట్టి 
బోడికకున్న్మేలె పొసగించువేల్పు”. - తల్లివిన్మి 
ఆ) 'సర్వప్రపంచస్య ఉత్సాదకత్వాజ్ఞననీ”. - సర్వప్రపంచమునకు ఉత్సాదకమైనది కాన 
జననీ అయినది. సౌభాగ్యభాస్మరభాప్యే. ఇక్కడ బ్రహ్మజననీఅను రెండు నామములను 
ఏకనామము చేసిన బాగుండును. బ కారాది నామములమధ్య జ కారాది నామముంచుట 
న్యాయము కాదని కొందలతి భావన. బ కారాది నామమున్నచో స్వారస్యమని తెలియదగును. 
(బ్రహ్మా (822) - జననీ (823) - బహురూపా (824) 
(బ్రహ్మజననీ - బహురూపా 
7. నిత్యా - అ) 'శ్రీదేవిఖద్గమాలా' -ను అధ్యయనము గావింతురుగాక. 
ఆ) 'అవినాశీ వా అరే[యమాత్మా” ఇతి (శ్రుతేః, తిథినిత్యా, మంత్రరూపా వా । 
ఇ) నిత్యా (137) - 1. సర్వకాలసర్వావస్థలలో సృష్టినాశనములు లేకుండా నిత్యముగా 
వుండునది. 
“పగడములాగె యప్పసమొప్పు వేల్పు 
అడియరిన్వాలాయ మలరించు జేజె ॥ - తల్లివిన్మి 
ఈ)శ్లో॥ “దేహీ నిత్యమవధ్యో9_ యం దేహే సర్వస్య భారత! * - భ.గీ. 2-80 
ఓ అర్జునా! ప్రతివానియొక్క దేహమందున్న ఈ ఆత్మ ఎప్పటికిని చంపబడదు. 
ఉ) భూత - భవిష్య - ద్వర్తమానకాలములందు నెట్టిమార్చునులేక స్థిరముగా ఉండునది. 
- శ్రీకల. 
8. పరా (366) - అ) పరేత్యాదినా 'సా కాష్టా సా పరాగతిః ఇతి శ్రుతేః । పరా సర్వోత్తమేత్యర్థః 
। తస్యాః స్వరూపమాహ । - జయమంగళవ్యాఖ్యా. 
ఆ) పరా (367) - మూలాధారమునుండి పుట్టునది. ఇతరములకంటె గొప్పది అయినది. 


18 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


“అన్ని దిన్సుల వెలుపల నలరు తెలివి 

బొడ్డులోన నాపయిడెందమున మెడయెడం 

బలుతెజంగుల వెల్వడు పల్కు నిల్వు 

వరవులన్దాయిగాం బలికించువేల్పు ॥ - తల్లివిన్మి 
ఇ) పరా (380) - వాక్కుయొక్క నిర్వికారమగు నవ్యాకృత స్వరూపమునకు పరా యని 
సంకేతము. ఇయ్యది కారణరూపము. - శ్రీకల. 
ఈ) “పరా” - మరిన్ని వివరములను “శ్రీవరివస్యారహస్యము” నుండి గ్రహింతురు గాక. 

“పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ” 





శ్లో త్వయెతద్దార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగత్‌ । 
త్వయైతత్సాల్యతే దేవి! త్వమత్వ్యన్రే చ సర్వదా ॥ 4 
ప.వి. : త్వయా, ఏతత్‌, ధార్యతే, విశ్వమ్‌, త్వయా, ఏతత్‌, సృజ్యతే, జగత్‌, త్వయా, 
ఏతత్‌, పాల్యతే, దేవి!, త్వమ్‌, అత్సి, అన్తే చ, సర్వదా. 
ప్ర: డూ భువనేశ్వరి!), దేవి! = ఓ తల్లీ!, ఏతత్‌ విశ్వమ్‌ = ఈ విశ్వము, త్వయా = నీచే, 
ధార్యతే = ధరించబడుచున్నది, ఏతత్‌ జగత్‌ = ఈ జగత్తు, త్వయా = నీచే, సృజ్యతే జ్‌ 
సృజింపబడుచున్నది, ఏతత్‌ = ఇదంతయు, త్వయా = నీచే, పాల్యతే = పోషింపబడుచున్నది, 
చ = మటియు, సర్వదా = ఎల్లప్పుడు, త్వమ్‌ = నీవు, అంతే = ప్రలయకాలమునందు, 
అత్సి = హరించివేయుచున్నావు. 
తా: (హే భువనేశ్వరి!) ఈ విశ్వమంతయు నీచే ధరింపబడుచున్నది. ఈ జగత్తంతయు 
నీచేత సృజించ బడుచున్నది. మజియు పోషింప బడుచున్నది. ఇంకా ప్రలయకాలమునందు 
నీవు దీనినే హరించివేయుచున్నావు. 
వి : 1. ధార్యతే, సృజ్యతే, పాల్యతే, అత్సి - ఇవి క్రియరూపపదములు. 
2, సజ (జృజ్‌) విసర్ణే (విడుచుట) సకర్మకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ. 
సృజ్యతే - సృజ్యేతే - సృజ్య నే. 
3. విశ్వమ్‌ - 
అ) శో విశ్వం విష్ణుర్వషట్మారో భూతభవ్యభవత్ర్రభుః | 
భూతకృదూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 
- శ్రీవిష్ణసహస్రనామస్తోత్రమ్‌. 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 19 


ఆ) శ్రీపరాశరభట్టర్‌ వారి భాష్యము - 
తత పూర్వమ్‌ సర్వతో ముఖం భగవతః వూర్ణత్వమావా (విశ్వమ్‌) ఇతి. 
విశత్యవయవానిత్యర్థె, 'అశూ ప్రషి లటి కణి ఖటి విశిభ్యః క్వన్‌' ఇతి క్వన్‌ ప్రత్యయః 
యథా మోక్షధర్మే సంయమాయ పంచశిఖః - 
శ్లో వేళనాద్విళ్చుమిత్వావాుర్లోకానాం కాళినత్తమ?/ / 
లోకాంళ్ల్ర విళ్లమేవేతి వ్రవద్తి నరాధివ! /” ఇతి... 
భగవంతునియొక్క సర్వతోముఖమైన పూర్ణత్వము “విశ్వమ్‌” అను నామముచే 
వివరింపబడుచున్నది. తన అవయవములైన సర్వపదార్థములలో ప్రవేశించి యుండువాడు 
అను అర్థమునందు “విశి అను సంస్కృతధాతువు పై అశూ, లటి, కణి, ఖటి, విశిభ్యః, 
క్వన్‌ అను వ్యాకరణ సూత్రముచే క్వన్‌ అను ప్రత్యయము చేరగా ఈ 'విశ్వ పదము 
సిదించినది. 
® 
ఈ అర్థమును మోక్షధర్మ గంథమున సంయముడు అను రాజునకు పంచశిఖముని 
బోధించినట్లు 'వేశనా... నరాధిపి అను పై శ్లోకము తెలుపుచున్నది. 
భగవానుడు అపరిచ్చిన్న మహావిభూతి కలవాడని సంగ్రహముగా ఈ నామముచే 
ప్రస్తావించబడినది. ఓం విశ్వాయ నమః. 
ఇ) అ) విశ్వః । త్రి. | విశ్‌+క్వన్‌ | సకలం, సర్వం, సమగ్రం, సమస్తం, కృత్స్నం, నిఖిలమ్‌, 
అఖిలమ్‌ । 
శ్లో। యస్తు విశ్వస్య జగతో బుద్ధిమాక్రమ్య తిష్టతి । 
తం ప్రాహురధ్యాత్మవిదో విశ్వజిన్నామ పావకమ్‌ ॥ 
- ఇతి మహాభారతే 3-219-16 
ఆ) క్లీ । విశతి స్వకారణమితి । విశ్‌ ప్రవేశనే+క్వన్‌+జగత్‌, సంసారః । 
శ! “విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా 
ఈశ్వరేణ పరిచ్చిన్నం కాలేనావ్యక్తమూర్తినా ॥” 
- ఇతి భాగవతే 3-10-12 


రం 


“గమః కౌళి ఇతి మలోపే తృక్‌ | 


4. జగత్‌ | క్షీ. | గచ్చతీతి, గమ్‌+'ద్యుతిగమిజహోతీనాం ద్వే చి ఇతి క్విపి ద్విత్వే చ 


20 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


విశ్వం, జగతీ, లోకః, పిష్టపం, భువనం, విష్టపం, సంసారః । 
శ్లో “యదా స దేవో జాగర్తి తదేదం చేష్టతే జగత్‌ | 


౧౧ 


యదా స్వపితి శాన్హాత్మా తదా సర్వం నిమీలతి ॥ ” 
- ఇతి మనుః 1-52 
ఎపుడు ఆ దేవుడు మేల్మాంచునో, అపుడీ జగత్తు వ్యాపారం గలదగును... 
5. దేవీ । దీవ్యతీతి, దివ్‌+అచ్‌+జీప్‌ | దేవి! - సంబుద్ధ్యంతం | హే యోగమాయే! 
ఇట “అర్గలాస్తోత్రమ్‌'ను అనుసంధానము చేసుకొనదగును. 
మార్మందేయ ఉవాచ । ఓం 
శ్లో; జయంతీ మంగళా కాలీ భద్రకాలీ కపాలినీ | 


దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమో౭_స్తుతే ॥ 1 
శ్లో; జయ త్వం దేవి! చాముండే జయభూతార్తిహారిణి । 
జయ సర్వగతే దేవి! కాలరాత్రి! నమోం స్తు తే ॥ 2:4; 


- ఇతి మార్మండేయపురాణే దేవ్యాః అర్గలా స్తోత్రమ్‌. 





శ్లో విసృష్టా సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే । 
తథా సంహృతిరూపాః నే జగతో? స్య జగన్మయే! 11 5 

పాప్‌? విసృష్టా, సృష్టిరూపా, త్వమ్‌, స్థితిరూపా, చ, పాలనే, తథా, సంహృతిరూపా, అన్తే, 
జగతః, అస్య, జగన్మయే!. 
ప్రవహే జగన్మయే! వక్ష భువనేశ్వరీ!, అస్య జగతః = ఈ జగత్తునకు, త్వమ్‌ = నీవు, 
విసృష్టా = జగత్తును సృష్టించుటయందు, సృష్టిరూపా = సృష్టిస్వరూపిణివి, త్వమ్‌ = నీవు, 
పాలనే = పాలించుటయందు, స్థితిరూపా = స్థితిస్వరూపిణివి, త్వమ్‌ = నీవు, అన్తే = 
(ప్రలయకాలమునందు, సంహృతిరూపా = ప్రలయస్వరూపిణివి. 
తా: ఓ భువనేశ్వరీ! ఈ సర్వజగత్తునకు నీవు సృష్టించుటయందు సృష్టిరూపిణిగను, 
పాలించుటయందు స్థితిరూపిణివిగను, ప్రలయకాలమునందు ప్రలయస్వరూపిణివి గదా! 
వి: 1. విసృష్ణా, పాలనే, అన్తే - ఇవి సప్తమీవిభక్షేకవచనరూపాలు. 
2. సృష్టిరూపా, స్థితిరూపా, సంహృతిరూపా - ఇవి ఆకారాంత స్తీలింగ ప్రథమావిభక్తి 
ఏకవచనరూపాలు. 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 21 


8. జగన్మయే! - ఇది ప్రథమావిభక్తి ఏకవచనం - సంబుద్ధ్యంతరూపం. 
జగన్మయా - ఆకారాంత -స్రీ లింగము. వైదిక ప్రయోగము. 


“మయా పదానికి చికిత్సా అని అర్థమున్న్చది. ఆప్టే నిఘంటువున. ఆ పదంతో 
సమసింపజేస్తే జగచ్చికిత్సారూపా అనే అర్ధంలో జగన్మయా రూపం సిద్ధిస్తుంది. సంబోధనలో 
జగన్మయే! అవుతుంది.” 


తాత — 


శ్లో! మహావిద్యా మహామాయా మహామేధా మహాస్యృతిః 
మహామోహా చ భవతీ మహాదేవీ మహాసురీ ॥ 6 
ప.వి. : మహావిద్యా, మహామాయా, మహామేధా, మహాస్మృతిః, మహామోహా, చ, భవతీ, 
మహాదేవీ, మహాసురీ. 


ప్ర: టూ జగజ్జనని!, త్వమ్‌ = నీవు), మహా(9_)విద్యా = మహావిద్యాస్వరూపిణివి, 
అవిద్యాస్వరూపిణివి, మహామాయా = అనిర్వచనీయమైన యోగమాయవు, మహామేధా = 
మహామేధాశక్తివి, మహాస్మృతిః = మహా ధారణాశక్తివి, మహామోహా = రాగద్వేషాదిరూపమగు 
అజ్ఞానశక్తివి, చ = మతీయు, భవతీ మహాదేవీ = సకలదేవతాశక్తివి, మహాసురీ = 
గొప్పరాక్షసశక్తివి, (త్వమేవ). 

తాఃఓ జగజ్జననీ! నీవు మహావిద్యాస్వరూపిణివి, అవిద్యాస్వరూపిణివి, అనిర్వచనీయమైన 
యోగమాయవు, మహామేధాశక్తివి, మహాధారణాశక్తివి, రాగద్వేషాదిరూపమగు అజ్ఞానశక్తివి, 
సకలదేవతాశక్తివి, సకలరాక్షసశక్తియున్నూ నీవే. 

వి: 1. మహావిద్యా - అ) మహతీ చ సా విద్యా చ। అనర్థనివారకత్వాన్మహత్వం 
వనదుర్గావిద్యాయా అపి మహావిద్యేతి సంజ్ఞా తద్రూపా వా! 


- సౌభాగ్యభాస్కరభాప్యే (68కు 
ఆ) సమస్త అనర్థనివారకమైన గొప్ప జ్ఞానస్వరూపురాలు. వనదుర్లావిద్యకు మహావిద్యా 


అని సంజ్ఞ గలదు. 
ఇ) దశమహావిద్యలసమప్టిని “మహావిద్యాిగా పేర్మొనదగును. 

దశమహావిద్యలు : 1. కాలి, 2. తార, 8. షోడశి, 4. భువనేశ్వరి, 5. త్రిపురభైరవి, 
6. చిన్నమస్త, 7. ధూమవతి, 8. బగల, 9. మాతంగి, 10. కమల. ఇవన్నీ దేవీమూర్తులు. 


22 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


ఈ) మహావిద్యా - బ్రహ్మవిద్యయని అర్థము. సకల వేదాంతములందు నుపదేశింపబడిన 
(బ్రహ్మవిద్య ఇదియే యని ప్రాశస్యబోధక మీనామము. - శ్రీకల. 
ఉ) మహావిద్యా (584) - మహావిద్యాస్తోత్రము స్వరూపముగా కలది. 
“గొప్ప చదువు నిల్వు గుబ్బలిపిల్ల 
పాటు వేలిమియడ వలిగట్టుపట్టి 
పెంద్రోవమస్తరు వెలితిప్పటెంకి 
వరవు నెక్కువ చదువరి సల్పువేల్పు”. - తల్లివిన్మి 
ఊ) మహావిద్యా - మహతో (బ్రహ్మణో విద్యా మహావిద్యా. = జయమంగళవ్యాఖ్యా. 
బు) మహావిద్యా = 
శ్లో; ఏవం సప్తత్రింశత్సంఖ్యాకపదైర్మహావిద్యా । 
షట్‌త్రింశత్‌ తత్వానాం తత్వాతీతస్య చాభిధాత్రీయమ్‌ ॥ 
- వరివస్యారహస్యే 2-27 
పంచదశీమహామంత్రోపాసనయు “మహావిద్యిగ పేర్మానదగును. మిగిలిన వివరములకు 
వరివస్యారహస్యము చూడగలరు. 
2. మహామాయా - (216) అ) త్రిమూర్తులకు కూడ మోహాన్ని కలుగజేయునది. 
'ఎవ్వరెజుగ నేరరే తల్లిగుట్టు 
తనకు లోంబర్చు నెంతటివారినైన 
మిక్కిలి గొప్ప బూమియు గట్టుపట్టి 
పొరిజాలి మబ్బుపువ్వుల వెల్లి వేల్పు’. - తల్లివిన్మి 
ఆ) మహామాయా (215) అ) (బ్రహ్మాదీనామపి మోహకత్వాత్‌ మహామాయా । 
తదుక్తం మార్మందేయపురాణే 
శ్లో జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా | 
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి ॥ 
ఆ) యద్వా “మాయా దంభే కృపాయామ్‌” చేతి కోశాత్‌ కృపా బహులా! నిఘంటువు నందు 
మాయా శబ్దమునకు దయ యను అర్థము కలదు కావున హెచ్చయిన కృప కలదని 
భావము. - సౌభాగ్యభాస్మరభాష్యే. 
ఇ) మహామాయా (224) సకల జగత్తునకు మూలకారణమగు పరబ్రహ్మశక్తి అవివేకుల 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 23 


అంతఃకరణములయందు వ్యామోహమును కలుగచేయునట్టి మహాశక్తి యనియు ధ్వని 
- శ్రీకల. 
ఈ) మహామాయా (212) - మాయావినామపి మాయావినీత్వాత్‌ మహామాయా. 
- జయమంగళవ్యాఖ్య 
భవతీ - ప్రథమా విభక్తి - ఏకవచనం. 
భవతి - సంబోధన ప్రథమా విభక్తి - ఏకవచనం. 
నాలుగాశ్రమాలవారిలో సంన్యాసులకు బ్రహ్మచారులకు మాత్రమే భిక్షాజీవనం అర్హమనీ, 
విహితమనీ శాస్త్రం చెబుతుంది. బ్రహ్మచారులు గురుకులవాసం చేసేటప్పుడు చాలా కొలది 
గృహములందు “భవతి! భిక్షాం దేహి” అని ఇల్లాండ్రనడిగి, తమ కోసం గురువుకోసం 
అన్నమును తెచ్చుకోవాలి. దీనివల్ల 2 ప్రయోజనాలు కలుగుతున్నవి. విద్యార్థి తన 
చదువుకోసం వినియోగించుకోడానికి ఎంతో కాలమూ, శక్తి దీనివల్ల కలసివస్తవనేది ఒకటి, 
రెండోది విద్యార్జన కవసరమైన వినయమై, చిత్తశుద్ధీ దీనివల్ల అలవడుత వనేది - శ్రీశ్రీశ్రీ 
చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారు. 
3. మహాదేవీ - స్తీ. అ) మహాదేవస్య పల్నీతి, పత్వుర్ణే జీష్‌। యద్వా మహతీ చాసా దేవీ 
చేతి | దుర్గా । 
శ్లో పూజ్యతే యాసురైః సర్వైర్మహతీతి ప్రమాణతః । 
ధాతుర్మహేతి పూజాయాం మహాదేవీ తతః స్మృతా ॥ - ఇతి దేవీపురాణే. 
ఆ) మహాదేవీ (210) - సకల దేవతల కంటే అధికురాలు. 
“అందరి వేల్పుల కన్నంగన్నాకు 
నెలచూలితల్లి వెన్నెల టేనిరాణి 
తనడింగరీని బెద్దన్సల్పు వేల్పు 
తోల్దాల్పు దాతొడన్దులకించు ముగతి”. - తల్లివిన్మి 
ఇ) మహాదేవీ (209) అథ 'కస్మాదుచ్యతే మహాదేవ” ఇత్యాదినా నిరుక్తస్య మహాదేవస్య స్త్రీ 
మహాదేవీ । - జయమంగళవ్యాఖ్యా, విశేషములతో (ప్రకాశించు (బ్రహ్మశక్తి. 





శ్లో ప్రకృతిస్వజ్బు సర్వస్య గుణత్రయవిభావినీ । 
కాలరాత్రిర్‌ మహారాత్రిర్‌ మోహరాత్రిశ్చ దారుణా ॥ 7 


24 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 
ప.వి. : ప్రకృతిః, త్వమ్‌, చ, సర్వస్య, గుణత్రయ-విభావినీ, కాలరా(త్రి, మహారాత్రిః, 
మోహరాట్రిః;, చ, దారుణా. 
ప్ర: సర్వస్య = జగత్తునకు, త్వమ్‌ = స్‌వు, ప్రకృతిః = చరాచరసృష్టికి మూలకారణ 
స్వరూపురాలవు, చ = మతీయు, గుణత్రయవిభావినీ = త్రిపుటుల సత్వరజస్తమో- 
గుణముల సృష్టికర్రివి/ విభాగకర్రివి, కాలరా(త్రిః = కాలరా|(త్రివి, మహారాకత్రిః = 
మహారాత్రివి, మోహరాత్రిః చ = మోహరాత్రివిన్నూ దారుణా = అత్యన్తభయంకరివి. 
తా: ఓ జననీ! జగత్తునంతటికి నీవు మూలకారణస్వరూపురాలవు. త్రిపుటుల 
త్రిగుణముల సృష్టికర్రివి మజియు విభాగకర్రివి. కాలరా(తివి, మహారాత్రివి మజియు 
మోహరాత్రివిన్నూ అత్యన్తభయంకరివి. 
వి: 1. ప్రకృతిః - స్రీ 1. ప్రక్రియతే కార్యాదికమనయేతి | ప్ర + కృ + క్తిన్‌ । శక్తిః 
శ్లో॥ ప్రధానం ప్రకృతిః శక్తిర్నిత్యా చావికృతిస్తథా | 
ఏతాని తస్యా నామాని శివమాగ్రిత్య యా స్థితా ॥ - ఇతి శార్‌జ్ఞధరః. 
2. శ్రీబ్రహ్మవైవర్తపురాణే ద్వితీయఖండే ప్రథమో ధ్యాయే - 
శో! గణేశజననీ దుర్గా రాధా లక్ష్మీః సరస్వతీ । 
సావిత్రీ వై సృష్టివిధౌ ప్రకృతిః పంచధా స్మృతా ॥ 1... ... 
చరాచరస్ళష్టికి కారణభూతమై ప్రకృతి గణేశుని తల్లి దుర్గగా, రాధగా, లక్ష్మీదేవతగా, 
సరస్వతీదేవిగా, సావిత్రీమాతగా ఐదు మూర్తులతో పరిఢవిల్లుతున్నది. 
నారాయణ ఉవాచ - నారాయణుడిట్లనెను. 
శ్లో! ప్రకృతేర్లక్షణం వత్స కోవా వక్తుం క్షమో భవేత్‌ । 
కించిత్తదాపి వక్ష్యామి యత్‌ (శ్రుతం ధర్మవకక్రతః I 4 
ప్రకృతియొక్క స్వరూపమును చక్కగా ఎవరు కూడా చెప్పలేరు. కాని ధర్ముని 
వలన విన్న విషయములను కొంత చెప్పెదను. 
శో ప్రకృష్ణవాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచకః | 
సృష్టా ప్రకృష్ణా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా ॥ 5 
ప్ర అనునది శ్రేష్టము అను నర్థము నిచ్చును. కృతి అనగా సృష్టి సృష్టిలో (శ్రేష్టురాలైన 
దేవతను ప్రకృతి యని అందురు. 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 25 
శః గుణే ప్రకృష్టసత్వే చ ప్రశబ్లో వర్తతే (శ్రుతౌ | 
మధ్యమే కృశ్చ రజసి తి శబ్బస్తమసి స్మృతః ॥ 6 
ప్ర అనునది ఉత్కృష్టమైన సత్త్వగుణమును సూచించును. కృ అనునది 
రజోగుణమును,, తి అనునది తమోగుణమును తెలుపును. 
శ్లో॥ త్రిగుణాత్మస్వరూపా యా సర్వశక్తిసమన్వితా । 
(ప్రధానా సృష్టికరణే ప్రకృతిస్తేన కథ్యతే ॥ 7 
సత్త్వరజస్తమో గుణస్వరూపిణి, సర్వశక్తి సమన్వితమైనది ఏదో అది సృష్టి 
విషయమున ప్రధానస్థానము వహించుటచేత ప్రకృతియని పేర్కొనబడినది. 
ఇక ప్రకృతియొక్క ద్వితీయరూపమును తెలిసికొనుటకు, 
మరిన్ని వివరములకు ప్రకృతిఖండమును అధ్యయనము చేయదగును. 


2. గుణత్రయవిభావినీ - అ) ఇట శ్రీమద్భగవద్గీత - చతుర్దశాధ్యాయమగు 
గుణత్రయవిభాగమును (22 నుండి 26 వరకు) అనుసంధానము చేసికొందుము 
గాక. 


శ్లో! ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ! । 


న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ॥ 22 
శ్లో; ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే । 

గుణా వర్తన్త ఇత్యేవ యో౭_వతిష్థతి నేబ్బతే ॥ 23 
శా! సమదుఃఖసుఖస్స్వస్థ - స్పమలోష్టాశ్శకాజ్బనః | 

తుల్యప్రియాప్రియో ధీర - స్తుల్యనిన్గాత్మసంస్తుతిః ॥ 24 
శ్లో; మానావమానయోస్తుల్య - స్తుల్యో మిత్రారిపక్షయోః । 

సర్వారమృపరిత్యాగీ - గుణాతీతస్స ఉచ్యతే ॥ 25 


“'సత్వగుణలక్షణం ప్రకాశం. రజోగుణలక్షణం కార్యప్రవృత్తి. తమోగుణ లక్షణం 
అజ్ఞానం. ఇవి ఏవి ఎలా కలిగినా లెక్కచేయక, రాగద్వేషాలను వదలి, ఉన్నదాన్ని 
అక్కర్లేదని కానీ, లేనిది కావలని కాని కోరకుండా, తటస్థంగా ఉండి, ఎవ్వరు గుణాలచేత 
ఏ కొంచెం చాంచల్యం పొందకుండా ఉంటారో, ప్రకృతి గుణాలు తమ స్వభావంతో 
ఉంటున్నాయని అనుకుంటూ స్థిరముగా ఉండి, ఆసక్తిలేక సుఖదుఃఖాలు, ఇష్టానిష్టాలు, 
నిందాస్తోత్రాలు, సమ్మానవమానాలు, శత్రువులు మిత్రులు - ఇటువంటి ద్వంద్వాల 


26 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


విషయంలో సమానభావము కలవారై, ధీరులై, స్థిరచిత్తంతో, రాయి, బంగారము, 
మట్టి వీటిని సమానంగా భావిస్తూ, తమకు తాముగా ఏపనిని ప్రారంభించక, కర్తవ్యాన్ని 
శ్రద్ధతో నిర్వహిస్తారో వారు గుణాతీతులు అవుతారు.” 

సత్వ - రజ - స్తమోగుణాల ప్రభావాలకు లొంగని వారెవరైనా ఉంటారా? 
అంటే తప్పకుండా ఉంటారు. - అంటుంది శ్రీమద్భగవద్గీత. మీదుమిక్కిలి 
గుణాతీతస్థితిని సంపాదించాలంటే సాధ్యమవుతుందా? అంటే ఎందుకు సాధ్యం కాదు 
- అంటుంది శ్రీమద్భగవద్గీత. 

శ్లో; మాం చ యో౭_వ్యభిచారేణ భక్తియోగేన సేవతే | 

స గుణాన్‌ సమతీత్యైతాన్‌ బ్రహ్మభూయాయ కల్పతే ॥ 26 

అనన్యమైన భక్తితో భగవంతుణ్ణి ఎవరు సేవిస్తారో వారికి ఈ గుణాతీతస్థితి తప్పక 

కలుగుతుంది. వారు పై గుణాలకు/గుణకార్యాలకు లోబడరు. వారికి పరబ్రహ్మ 


ర్‌ 


సాయుజ్యం కలుగుతుంది. 
ఆ) శ్రీమద్భగవద్గీతా - గుణత్రయవిభాగము - చతుర్దశాధ్యాయార్థసం[గ్రహశ్లోకం = 
శ్రీమదభినవగుప్తాచార్యులు. 
శ్లో లసద్‌ భక్తిరసావేశహీనాహంకారవిభ్రమః | 
స్థితోత_పి గుణసంమర్దే గుణాతీతః సమో యతిః ॥ 
భక్తిరసావేశముచే విరాజిల్లువాడును, అహంకారమును పరిత్యజించిన వాడును 
అగు సాధకుడు గుణసమూహమునందు ఉన్నప్పటికినీ గుణాతీతుడుగానే చెప్పబడు 
చున్నాడు. 
ఇ) శ్రీమద్భగవద్గీతా - చతుర్దశాధ్యాయార్థసంగ్రహశ్లోకం - శ్రీమద్భగవద్రామానుజా 
చార్యులు. 
శ! గుణబన్ధవిధా స్తేషాం కర్తృత్వం తన్నివర్తనమ్‌ । 
గతిత్రయస్వమూలత్వం చతుర్దశ ఉదీర్యతే I 
ఈ పదునాల్గవ యధ్యాయమున - శుద్దాత్మకు గుణములు బంధ హేతువులగు 
రీతియు, ఆ గుణములకు కర్తృత్వము కలుగు విధానమును అవి నివర్తించు 
మార్గమున్ను ఐశ్వర్యకైవల్య భగవ(త్రాప్తలకు మూడిండికిని, భగవంతుడే/ భగవతియే 
కారణమగుట చెప్పబడినవి. అస్తు. 
3. అ) కాలరాత్రిః | కాలరాక్రీ | స్త్రీ । కాలో మరణం తదుపలక్షిత్రా రాత్రిః | 
కల్పాన్తరాత్రిః । 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 27 
ఆ) A particular night in the life of man, on the 7th day of the 7th 
month of the 77th Year. - Apte. 
ఇ) కార్తికమాసామావాస్యతో కూడిన చతుర్దశీతిథికిన్ను కాలరాత్రి యని నామము. 
ఈ) శ్లో! కాళరాత్రాదిశక్యాఘవృతా స్నిగ్గాదనప్రియా | 
మహావీరేంద్రవరదా రాకిన్యంబాస్వరూపిణీ ॥ 101 
- శ్రీలలితాసహస్రనామస్తోత్రమ్‌. - సౌభాగ్యభాస్మరభా హే. 
“అస్తి కాలరాత్రాఖ్యా కాచన శక్తి. తదుక్తం వరాహపురాణే మూర్తిత్రయం ప్రకృత్య. 
శో యా సా నీలగిరిం యాతా తపసే ధృతమానసా I 
రౌద్రీ తమోభవా శక్తిః తస్యాః శ్రుణు ధరే వ్రతమ్‌ ॥ 
ఇత్యారభ్య 
శ్లో రౌద్రీ తపోరతా దేవీ - తామసీశక్తిరుత్తమా । 
సంహారకారిణీ నామ్నా - కాలరాత్రీతి తాం విదుః ॥ ఇతి. 
సా ఆదిః యాసాం తాసాం కంఠాద్యంతద్వాదశశక్తీనామ్‌ ఓఘేన సమూహేన 
వృతా. పత్రేషు వేష్టితా. 
4. మహారాత్రిః । స్రీ; అ) మహతః ఈశ్వరస్య రాత్రి ర్మహారాత్రిః । మహతః బ్రహ్మణో 
మరణోపలక్షితా రాత్రిరితి యావత్‌ । 
ఆ) ఆశ్వయుజ శుద్దాష్టమియే మహాష్టమీ । దుర్గాష్టమీ తిథియందలి రాత్రియే మహారాత్రి 
యనబడును. 
ర్‌. మోహరాత్రిః । స్తీ. । అ) మోహః అకర్తవ్యే కర్తవ్యమితి గ్రహః స ఏవ రాత్రిరివ 
రాత్రిః బుద్ధిమోహకత్వాత్‌ మోహరాత్రిః నిద్రాస్వరూపా వా । - చతుర్దరీ వ్యాఖ్య. 
ఆ) శ్రీకృష్ణజన్మాష్టమినాటి రాత్రియే మోహరాత్రి యనబడును./ లేదా మంగళవార 
యుక్తమైన వైశాఖశుక్షతృతీయతిథియందలి రాత్రియే మోహరాత్రి యనబడును. 
మోహరాత్రిః మమతావర్తమోహగర్తపాతినీ । మహామాఖ్యా సంస్ఫృతికర్తీ । ఉక్తజ్చు- 
శ్లో దంష్రాకరాలకాలాగ్నిరుద్రకల్పాతిదారుణా । 
మోహరాత్రి ర్మోహతను -ర్జగత్సూతే జగత్మరీ ॥ ఇతి - నాగోజీభట్టీ వ్యాఖ్య. 
కాలరాత్రి, మహారాత్రి మోహరాత్రి - ఈ పుణ్యతిథులన్నింటికిని శ్రీమన్నారాయణుని 
యోగమాయయే అధిష్టాత్రి. 


28 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


శో॥ తం శ్రీస్వమీశారీ తం హీస్సం బుదిర్‌ బోధలకణా । 
.!! త్వం శస్వయుశ్వర త్వం ధ్రాస్వి ధి a 

లజ్ఞా పుష్టిస్తథా తుష్టిస్వం శాన్తిః క్షాన్తిరేవ చ ॥ 8 
పవి. : త్వమ్‌, శ్రీః, త్వమ్‌, ఈశ్వరీ, త్వమ్‌, హ్రీః, త్వమ్‌, బుద్ధికి బోధలక్షణా, లజ్ఞా, పుష్టిః 
తథా, తుష్టి, త్వమ్‌, శాన్తిః, క్షాన్తిి, ఏవ, చ. 
ప్ర: త్వమ్‌ = నీవు, శ్రీః = లక్ష్మివి, త్వమ్‌ = నీవు, ఈశ్వరీ = సరస్వతివి, త్వమ్‌ = నీవు, 
హీః = భువనేశ్వరివి, త్వమ్‌ = నీవు, బుద్ధిః = నిశ్చయాత్మకమగు బుద్ధిరూపిణివి, త్వమ్‌ 
= నీవు, బోధలక్షణా = జ్ఞానలక్షణ స్వరూపిణివి, త్వమ్‌ + ఏవ = నీవే; లజ్ఞా = లజ్ఞా 
స్వరూపిణివి, పుష్టి = పుష్టిస్వరూపిణివి, తుష్టి: = తుష్టిస్వరూపిణివిన్నూ చ = మరియు, 
శాంతిః = శాన్తిస్వరూపిణివి, క్షాన్తిః = క్షమాస్వరూపిణివి. 
తా: (ఓ యోగనిద్రాదేవీ!, నీవు లక్ష్మివి. నీవు సరస్వతివి. నీవు భువనేశ్వరివి. 
నిశ్చయాత్మికమగు బుద్దివి నీవు, జ్ఞానలక్షణము కలదానవున్ను స్‌వేషస్‌వె లజ్ఞాస్వరూపిణివి, 
పుష్టిస్వరూపిణివి, తుష్టిస్వరూపిణివి. నీవే శాంతిస్వరూపిణివి, క్షమాస్వరూపిణి విన్నూ, 
వి: అ) ఈ శ్లోకమున శ్రీమన్నారాయణుని యోగనిద్రాదేవి యొక్క మంత్రోద్ధారమును 
ఇవ్విధముగ గ్రహింపదగును. 


అ) శ్రీం - లక్ష్మీబీజము : శ్రీ - అక్షరస్వరూపము, శ్రీః - లక్ష్మీదేవి స్వరూపము, శ్రీం - 
లక్ష్మీదేవి బీజాక్షరం. శ్‌+ర +ఈ*+(బిందువు)/(సుషప్తి) +(అర్ధచంద్రము +రోధినీ +నాదం + 
నాదాంతం+శక్తి + వ్యావికా)(తుర్యావస్థా)+(సమనా+ఉన్మనా)/(తుర్యాతీతావస్థా) 
===ామహాబిందువు 


ఆ) ఈశ్వరీ - సరస్వతీదేవి, ఐ - అక్షరస్వరూపం, ఐః - సరస్వతీదేవి స్వరూపమ్‌, ఐం - 
ఐీ+బిందునాదయుతం - సరస్వతీదేవిబీజాక్షరం 
ఇ) హ్రీం - భువనేశ్వరీబీజము/ మాయాబీజము : హ్రీ - అక్షరస్వరూపము, హ్రీః - 
భువనేశ్వరీస్వరూపం 
హ్రీం-హ్‌+ర5+ఈ*+బిందునాదయుతం - భువనేశ్వరీదేవి బీజాక్షరం 
ఈ) అర్ధచంద్రము+రోధినీ+-నాదం+నాదాంతం + శక్తి +-వ్యాపికా+- సమనాశ- ఉన్మనా। 
ఈ భాగాన్ని సాధారణంగా నాదంగా పరిగణిస్తారు. 


ఉ) ఈ సూక్తం - చండీసప్తశతి[గ్రంథాంతర్గత ప్రథమచరిత్రమున కలదు. దానికి వినియోగమీ 
విధముగ నున్నది. 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 29 


ఓం ప్రథమచరిత్రస్య బ్రహ్మా బుషిః, మహాకాలీ దేవతా, గాయత్రీ ఛందః, నందా 
శక్తిః రక్తదంతికా బీజమ్‌ అగ్నిస్తత్వమ్‌, బుగ్వేదః స్వరూపమ్‌, శ్రీమహాకాలీ ప్రీత్యర్ణే 
ప్రథమచరిత్ర జపే వినియోగః । 


ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన్‌ శూలం భుశుండీం శిరః 
శంఖం సందధతీం కరైస్తినయనాం సర్వాంగభూషావృతామ్‌ 
నీలాశ్శద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాలికాం 
యామస్తాత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుకైటభమ్‌ ॥ 


|! ఓం నమశ్చందికాయై । 
“ఓం ఐం” మార్మండేయ ఉవాచ | 1 
ఐం - బ్రహ్మబీజం, రక్తదంతికాబీజం. 
1. కనుక ఈశ్వరీ పదము సరస్వతీదేవి పరంగా (గహించబడినది. అందుచే ఐః - 
సరస్వతీదేవి స్వరూపంగాను, ఐం - సరస్వతీదేవి వీజాక్షరంగాను (గహించబడినది. 
2. బ్రహ్మదేవుడు - త్వం స్వాహా త్వం స్వధా...” అంటూ శ్రీమన్నారాయణుని మహాశక్తియగు 
“'యోగనిద్రానిత్యాదేవిని స్తుతించెను. 
3. ఈ ప్రథమచరిరతమునందు 'విశ్వేశ్వరీం....70 శ్లోకం నుండి .... మహాసురౌ ॥ 87 
॥॥ వణకు గల భాగమునకు 'తంత్రోక్తరాత్రిసూక్తమ్‌ / విశ్వేశ్చ్వరీసూక్తమ్‌” గా చెప్పబడినది. 
4. (యోగనిద్రా / యోగమాయా) నిత్యాదేవియొక్క మహామంత్రము ఇవ్విధంగా 
(గహింపదగును. 
శం శ్రీం ఐం హ్రీం స్వాహా 
2, బుద్ధిః -అ)షట్‌ త్రింశత్తత్వములలో “బుద్ది” ఒకటి. 
1. శివః 2. శక్తిః, 3. సదాశివః, 4. ఈశ్వరః, ర. శుద్ధవిద్యా, 6. మాయా, 7. కలా, 
8. విద్యా, 9. రాగః, 10. కాలః, 11. నియతిః, 12. పురుషు, 19. ప్రకృతిః, 14. 
అహంకారః, 15. బుద్ధిః, 16. మనః, 17. శ్రోత్రమ్‌, 18. త్వక్‌, 19. చక్షు, 20. జిహ్వా, 
21. భూణమ్‌, 22. వాక్‌, 28. పాణీ, 24. పాదౌ, 25. పాయుః 26. ఉపస్థః, 27. 
శబ్దః 28. స్పర్శః, 29. రూపమ్‌, 30. రసః, 31. గంధః, 32. ఆకాశ, 33. వాయుః, 
34. అగ్నిః, 35. జలమ్‌, 36. పృథ్వీ, 


30 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


ఆ) శా! మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ। 
ఇంద్రియాణి దశైకం చ పంచ చేన్టియగోచరాః ॥ భ.గీ. 13-5 

పృథివ్యాది పంచభూతములున్ను, అహంకారతత్త్పమున్నుు బుద్దియను మహత్తత్వమున్ను 
మూల టప్రకృతియును, ఇంద్రియములు - పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, 
మనస్సు అనెడు పదునొకండును - ఇంద్రియములచే నెఖుంగదగిన విషయములును. 

జే॥ బుద్ధేరుత్పత్తిరవ్యక్తాత్తతోల_ హంకారసంభవః । 

తన్నాత్రాదీన్యహంకారాదేకోత్తరగుణాని చ ॥ 
- యాజ్ఞవల్యస్కృతిః ప్రాయశ్చిత్తాధ్యాయః । 

బుద్ధియొక్క పుట్టుక ప్రకృతినుంది. బుద్ధినుండి అహంకారం జనించినది. (వైకారికము, 
తైజసము, భూతాది అని అహంకారము 8 విధాలు), భూతాది అనే పేరుగల 
తామసాహంకారము నుండి సూక్ష్మ, స్తూల, మహాభూతాలు ఉద్భవించినవి. 
వైకారికాహంకారం నుండి బుద్ధీంద్రియాలు, తైజసాహంకారము నుండి కర్మేంద్రియాలు 
జనించాయి. 
ఇ) పల్లవి : శ్రీ కమలాంబికాయాః పరం నహి రే రే చిత్త! 

క్షిత్యాదిశివాంతతత్త్వ్వస్వరూపిణ్యః 

శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు తమ నవావరణ కీర్తనల్లో? పల్లవిలో 'కమలాంబికి 
వారిని పంచమీ విభక్తిలో పైవిధంగా కీర్తించారు. 

ఈ 36 తత్వాలను మూడు రకాలుగా విభజించారు. 

1. శివతత్త్వ్వములు (5). శుద్ధవిద్య, ఈశ్వర, సదాశివ, శక్తి, శివ, 

2. విద్యాతత్వములు : (7) పురుష, నియతి, కాల, రాగ, అవిద్య, కల, మాయ. 

3. ఆత్మ (జీవుడు అనబడేవాని) తత్త్వములు : ఇవి 24. పంచభూతాలు (ర), 
పంచతన్మాత్రలు (5), పంచకర్మేంద్రియాలు (5), పంచజ్ఞానేంద్రియాలు (5), మనస్సు, 
బుద్ధి, అహంకారము, ప్రకృతి. 'బుద్ధితత్వమయస్వరూపి యని ఇట కీర్తింపబడినది. 

3. అజ్ఞా (740) - అ) సిగ్గు శ్రీదేవీ స్వరూపము 
“మంచి సిగ్గెలరెడు మలదొర పిల్ల 
డింగరీనికి నుబ్బి డెమలర్చు వేల్పు ॥ - తల్లివిన్మి 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 31 
ఆ) ఇదియొక రహస్యసంకేతము. నిర్వికల్చ్బసమాధి యని యొక యర్థము. పవిత్రతమమగు 
మంత్రవిశేషమునకు సంకేతము. మంత్రవిశేషము గురుముఖైకవేద్యము. 
ఇ) లజ్ఞా (740) -'యా దేవీ సర్వభూతేషు లజ్ఞా రూపేణ సంస్థితా” 

ఇతి స్మరణాల్లజ్ఞా. హృల్లేఖాబీజస్వరూపా వా । -సౌభాగ్యభాస్మరభాష్యే. 

“దేవి అన్ని ప్రాణులందును లజ్ఞా రూపముతో నున్నదని పెద్దలమాట. లేదా హ్రీం 
వీజస్వరూవురాలు” 

ఈ) లజ్జా | స్త్రీ | లజ్జనమితి, లస్ట్‌ వ్రీడనే + “గురోశ్చ హలః ఇతి అ, టాప్‌ । 
అంతఃకరణవృత్తి విశేషం, అకర్తవ్యకర్మణి పరజ్ఞానభయమ్‌, హ్రీః; 

శ్లో లజ్ఞా తిరశ్చాం యది చేతసి స్యాదసంశయం పర్వతరాజపుత్ర్యాః | 

తం కేశపాశం ప్రసమీక్ష్య కుర్యుర్వాల ప్రియత్వం శిథిలం చమర్యః ॥ 
- ఇతి కుమారసంభవే 1-49 

4. పుష్టిః (445) - అ) సకలభూతములయందు పోషణరూపముగానున్నది. 

“కొల్చువారింబొదలు కొల్పించు తల్లి 

ఎల్లవారలకు లావెసంగించు వేల్పు ॥ - తల్లివిన్మి 
ఆ) పుష్టిః (446) - దేవదారువనే పుష్టిః, అందటియందున్న పుష్టిస్వరూపిణి. 
దేవదారువనమందు పుష్టిరూప దేవత ఐనది. 
ఇ) పుష్టిః - పుష ఇతి ధాతోః పుష్టి | పుష్టయశ్చ దశేతి । శ్రీరుద్రభాప్యే భట్టభాస్మరః - 1. 
వాక్చుష్టిః, 2. జ్ఞానపుష్టిః, 8. శరీరపుష్టిః, 4. ఇంద్రియపుష్టిః, 5. 6. ధనధాన్యపుష్టిః, Te 
ప్రజాపుష్టిః, 8. పశుపుష్టి, 9. గ్రామపుష్టి, 10. ధర్మపుష్టయశ్చేతి దశపుష్టయ ఇతి | 
తత్సమపష్టిరూ పేత్యర్థః । తదుక్తం సప్తశత్యాం - 

“యా దేవీ సర్వభూతేషు పుష్టిరూపేణ సంస్థితా” ఇత్యేతత్‌ - జయమంగళవ్యాఖ్యా 
ర్‌. తుష్టిః (442) అ) తోష ఇతి ధాతోః భావే క్త తుష్టి! | సమష్టి తుష్టిరూ పేత్యర్థః | 
సమూహతేజో యత్తే రూపం కల్యాణతమం తత్‌ పశ్యామీతి (శ్రుతేః | సప్తశత్యాం - 

“యా దేవి సర్వభూతేషు తుష్టిరూ పేణ సంస్థితా” ఇతి - జయమంగళవ్యాఖ్యా, 

ఆ) తుష్టః (443) తుష్ట్యాదీని సప్తనామాని తోష, పోష, జ్ఞాన, ధైర్య, శమ, 
కల్యాణవత్త్వకమనీయతా వాచకాని సంతి । తాదృశభగవతీ స్వరూపత్వాభిప్రాయేణ 
తామప్యభిదధతి. 


32 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


మల్లాదిమాహాత్యేపి- 
శ్లో/ యో దోవన్సర్సణూతేవు తోషరూవపేణ నంన్ధితః / 
నమన్తన్తై నమన్తన్రై నమన్తన్పై నమోనమః 4 
దేవీభాగవతే - 
శ్లో! బుద్ధిః కీర్తిర్‌ ధృతిర్‌ లక్ష్మీః శక్తిః శ్రద్దా మతిః స్మృతిః | 
సర్వేషాం ప్రాణినాం సాంబా ప్రత్యక్షం తన్నిదర్శనమ్‌ ॥ ఇతి. 
పాద్మపురాణే - 
“దేవీక్షేతగణనావసరే తుష్టిర్వజేశ్వరీ తథా ” - సౌభాగ్యభాస్మరభాష్వే. 
6. శాన్తిః (448) - అ) అపచారసహిష్టుత్వాచ్చాన్తి స్సమష్టిశాన్తిరిత్వర్థః । తదుక్తం సప్తశత్యాం 
-'యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా” | ఇతి. 
ఆ) శాన్తిః (447) తదుక్తం శైవాగమే - 
శ! మలమాయావికారేషు శాంతిః పుంసః పునర్యయా । 
సా కలా శాంతిరిత్యుక్తా సాధికారాస్పదం పదమ్‌ । ఇతి 
జీవునికి ఆణవాదిమలములు దేనితో శాంతించుచున్నవో అది శాంతి యనబడును. 
ఆణవాదిమలములు : 1. ఆణవము - పరబ్రహ్మమును గూర్చి అప్పుడప్పుడు కలిగెడు జ్ఞానమును 
మటుగు పరచునది. 2. కార్మికము - గురువు బోధించిన పరమార్థమున బుద్ధిని చోరనీయనిది. 8. 
మాయికము - పరతత్వజ్ఞానవాసనను ఎప్పుడునూ కలగనీయనిది. 4. మాయేయము - పాపకార్యములందు 
మాత్రమే బుద్ధిని చొప్పించునది. 5. తిరోధానము - పరబ్రహ్మము అనిత్యమను బుద్దిని కలిగించి 
సంసారమున బడవేయునది. 
బృహత్పారాశరస్మృతావపి - 
శ్లో; దశ పంచాంగుళవ్యాప్తం - నాసికాయా బహిః స్థితమ్‌ । 
జీవో యత్ర విశుద్దేత సా కలా షోడశీ స్మృతా ॥ - ఇతి. 
నాసికకు 15 అంగుళముల బాహ్యస్థానమును వ్యాపించి మలములను పారద్రోలి 
జీవుని శుద్ధిచేయు కలా స్థానమునకు షోడశీ యనిపేరు. దీనికే శాంతి అనియును. 
ఇ) శాంతిపాఠః 
ఓం ద్యాశ్శాన్తిరన్తరిక్ష శాన్తిః పృథ్వీ శాన్తిరాపః శాన్తిరోషధయః శాన్తిః | వనస్పతయః 
శాన్తిర్విశ్వే దేవాః శాన్నిర్సహ్మ శాన్తిః సర్వః శాన్తిః శాన్తిరేవ శాన్తిః సా మా శాన్తిరేధి ॥ 
ఓం । శాన్తిశ్‌ శాన్తిశ్‌ శాన్తిః | ఓం 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 33 


7. క్షాన్తి | స్తీ । (క్షమ్‌+భావే+క్తిన్‌) తితిక్షా, సహిష్టుతా, క్షమా,... 
శ్లో శమోదమస్తపశ్వాచం - క్షాన్సిరార్జవ మేవచ। 
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం - బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌ | - భ.గీ. 18-42 
జ్ఞానేంద్రియ నిగ్రహం, కర్మేంద్రియ నిగ్రహం, శారీరక - వాచిక - మానసిక తపస్సులు, 
పరిశుభ్రత, ఓర్పు, కపటం లేకపోవటం, జ్ఞాన- విజ్ఞానాలు దేవునిపైన, పునర్జన్మపైన, 
వేదాలపైన నమ్మకం - ఇవి బ్రాహ్మణునకు స్వభావసిద్ధమైన కర్మలు. 
2. శ్లో। అహింసా సత్యమస్తేయం - శౌచమిగ్టియనిగ్రహః | 
దానం దమో దయా క్షాన్తిః - సర్వేషాం ధర్మసాధనమ్‌ ॥ 
-యాజ్ఞవల్యస్మృతిః - ఆచారాధ్యాయః. 
“అహింస, సత్యం, ఎవ్వని వస్తువును తీసికొనకపోవడం, బాహ్వ్యాభ్యంతర పరిశుభ్రత, 
ఇంద్రియని[గ్రహము, దానము, మనోనిగ్రహం, ఆపదలలో ఉన్నవానిని రక్షించడం, ఓర్చు 
- ఇవి బ్రాహ్మణాది చండాలాంతం అందటథికిన్నూ ధర్మానికి సాధనం. 





శ్లో॥ ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా । 
శంఖినీ చాపినీ బాణ - భుశుండీ - పరిఘాయుధా ॥ 9 
ప.వి. : ఖడ్గినీ, శూలినీ, ఘోరా, గదినీ, చక్రిణీ, తథా, శంఖినీ, చాపినీ, బాణ - భుశుండీ 
- పరిఘాయుథా. 
ప్ర. &తా.: (ఓ యోగమాయా! ఓ యోగనిద్రా!), త్వమ్‌ = నీవు, ఖడ్గినీ = “ఖడ్గ 
ఆకృతిగ నున్న శక్తిస్వరూపిణివి. బాణ - భుశుండీ - పరిఘాయుధా = బాణ, భుశుండీ 
- పరిఘశ్చ ఆయుధాని యస్యాః సా । 
వి: 1 చండీసప్తశతీగ్రంథాన్తరగత ప్రథమచరిత్ర - ధ్యానశ్లోకమును నిట అనుసంధానము 
చేసికొనదగును. 
ధ్యానశ్లోకము 
శ్లో॥ ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన్‌ శూలం భుశుండీం శిరః 
శంఖం సందధతీం కరైస్తినయనాం సర్వాంగభూషావృతామ్‌ 
నీలాశ్ళద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాలికాం 
యామస్తాత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుకైటభమ్‌ ॥ 


34 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


2. యోగనిద్రాదేవికున్న ఈ దశవిధ ఆయుధశక్తులే స్వరూపముగా నున్న వాటిలో చక్రిణీ 
శక్తియే శ్రీమన్నారాయణుని ద్వారా ప్రయోగింపబడి మధుకైటభులను రాక్షసులు హతులైనారని 
గ్రహింతురుగాక. 
2. ఈ శ్లోకమును 'దశమహావిద్యలి కు ప్రతీకగా భావింపదగును. 
8. శ్రీవిష్ణుసహసప్రనామస్తోత్రమున దివ్యాయుధముల వైభవమును దర్శింపజేయు ఈ దిగువ 
శ్లోకమును నిట కాంచుము. 

శ! శజ్ధభృత్‌ నన్టకీ చక్రీ శార్‌జ్ఞధన్వా గదాధరః । 

రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 

1. శజ్ధభృత్‌ : స్వాధరవిద్రుమసుధయా పాంచజన్యం పుష్టాతీతి. 

ఆయుధములు సాధారణంగా “భిన్నం భిన్నం శరైర్దగ్గం' అన్నట్లు శత్రుశరీరములను 
ఖండఖండములుగా నరకుట, తగలబెట్టుట మొదలైన బాధలను క్రమంగా కలిగించును. 
ఐతే శంఖము అట్లుగాక 'సఘోషో ధార్తరాష్ష్రాణాం ... హృదయాని వ్యదారయత్‌ |” అన్నట్లు 
“తన గంభీరధ్వనిని విన్నంతమాత్రము చేతనే శత్రువుల గుండెలను చీల్చివైచును' అను 
దానిని నిట గ్రహింపవలయును. 

అటువంటి ధ్వని లేదా నాదస్వరూపిణియే “శంఖినీ” 
2, చక్రీ ప నిత్యసుదర్శనః - స్వభృత్యసురప్రతిభటరక్షో౭_ సుర శోణిత కల్మాషిత జ్వాలాంచితం 
చక్రమపి తథైవేతి - చక్రీ - శ్రీపరాశరభట్టర్‌వారి భాష్యం. 

అటువంటి జ్వాలాస్వరూపిణియే - చక్రిణీ. 





శ్లో సౌమ్యా(ఆ ) సౌమ్యతరా౭_ శేష-సౌమ్యేభ్యస్వతిసునరీ 1 
పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ i 10 

ప.వి. : సౌమ్యా, సౌమ్యతరా, అశేష-సౌమ్యేభ్యః, తు, అతిసుందరీ, పరాపరాణామ్‌, పరమా, 
త్వమ్‌, ఏవ, పరమేశ్వరీ. 

ప్ర: (హే జనని! = ఓ తల్లీ), త్వమేవ జ'వీవై సౌమ్యా = శాంతస్వరూపిణివి, సౌమ్యతరా 
= శాంతమూర్తులందరికన్నా మీదుమిక్కిలి శాంతముగలదానవు. ‘శాంతమే నీవు తల్లీ 
అని భావము. అశేషసౌమ్యెభ్యః+తు+అతిసుందరీ = సౌందర్యవంతులను మించిన గొప్ప 
సౌందర్యము కలదానవై భాసించుచున్నదానవు, పరాపరాణాం పరమా = శ్రేష్టమైన 
దేవతాసమూహంలోను తదితరులలోను మిక్కిలి త్రేష్టవు, త్వమేవ =వీవే; పరమేశ్వరీ = 
ఏకైకసత్తాస్వరూపిణి విన్నూ. 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 35 
తా: ఓ జననీ! శాంతమే నీవు. సౌందర్యవతులను మించిన గొప్ప సౌందర్యము గల 
దానవు. మిక్కిలి శ్రేష్టవు. ఏకైకసత్తాస్వరూపిణివిన్నీ నీవే. 
వి: 1. సౌమ్యా - అ) ఉమాసహితః సోమః ఉమాపతిః తస్య భావః సౌమ్యం తద్యన్యాః సా 
సౌమ్యా ఉమాపతిత్వయుతాసి । 

శ్లో; సోమదైవతకే సౌమ్యః సౌమ్యం స్యాత్‌ సుందరే8 పి చ । 

సౌమ్యో౭_క్రూరే బుధే సౌమ్యం సౌమ్యః శాంతే ప్రయోగతః ॥ ఇతి 
- శాన్తనవీ - దుర్గాసప్తశతీ. 
ఆ) సౌమ్యా (909) : 1. సోమశీతలత్వాత్‌ సౌమ్యా | 
ఇ) సౌమ్యా - సోమ్యా (910) - 

'సోమమర్దతి య” ది సూత్రేణ యత్‌ ప్రత్యయే సోమయాగార్హా। సోమ్యా | ఉమయా 
సహితః సోమః. సోమో9_.వయవో అస్యా ఇత్యర్థే 'మయేచే'తి సూత్రేణ వా యత్‌ ప్రత్యయః. 
అథవా సోమః కర్పూరచంద్రయోః. అథవా సోమ ఇవాహ్ణాదికేత్యర్థే శాఖాదిత్వాద్యత్రత్యయ:. 
తత్ర సాధురిత్యర్థే యత్రత్యయో వా. సౌమ్యా ఇత్యాదివృద్ధిపారే తు చాతుర్వర్వాదిత్వాత్‌ 
స్వార్ధే ప్యఖ్‌ - సౌభాగ్యభాస్మరభాష్వే. 

సోమయాగముచే ఆరాధింపదగినది, శివుడు శరీరముగా గలది, కర్పూర - చంద్రుల 
వలె ఆహ్లాదకారిణి సోమస్వరూపురాలు. 

2. పరమా : (618) : అ) ఉత్కృష్టమైన పరదేవతా స్వరూపము. 
“ కలతెజింగులు నాల్లు కలవందులోన 
నికరమౌ దిన్సు తానేయైన వేల్పు 
నింగినేలలకుంబైం నెగడు మలప్ప 
అడియనందతి పయి నాడించు జేజె.” - తల్లివిన్మి 
ఆ) పరమా (618) - పరా సర్వావగాహినీ మా బుద్ధిః యస్యాస్సా పరమా | 

“'యస్సర్వజ్ఞం సర్వవిదిత్యాది (శ్రుతేః | - జయమంగళవ్యాఖ్యా. 

ఇ) పరమా (618) - పరబ్రహ్మణో రూపచతుష్కమస్తి తస్మాత్‌ పరమా ఉత్పృష్టా. 
పర(బ్రహ్మకుగల నాలుగు రూపములలో ఉత్కృష్టమైనది పరమా అనబడును. 
తదుక్తం విష్ణుపురాణే - 


36 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


శ! పరస్య (బ్రహ్మణో రూపం - పురుషః ప్రథమం ద్విజాః | 
వ్యక్తావ్యక్తే తథైవాన్యే - రూపే కాలః తథా పరమ్‌ । 
ప్రధానపురుషవ్యక్త - కాలానాం పరమం హి యత్‌ । 
పశ్యన్తి సూరయః శుద్ధం తద్విషోః పరమం పదమ్‌ 
ప్రధానపురుషవ్యక్త - కాలాస్తు ప్రతిభాగశః | 
రూపాణి స్థితిసర్ణాంత - వ్యక్తిసద్భావహేతవః ॥ ఇతి 
- సౌభాగ్యభాస్మరభాష్యే. 
3. పరమేశ్వరీ (397) - అ) పరాత్సరురాలైన ఈశ్వరి. 
“ఎక్కువ పాదిసాహి కరువపిల్ల 
ఎల్లరిన్వరవుచే నేలించు వేల్పు’. - తల్లివిన్మి 
ఆ) పరమేశ్వరీ (396) - పరానుత్తశమాచితిః సా చ దేవతా ప్రపంచతయాపి భవితుం 
పునః స్వాత్మనా చ స్థాతుం చేష్టే ఇతీశ్వరేతి । తథా భైరవభట్టారకేణ తదభాణి - 
“ యత్మించిత్సకలం రూపం - భైరవస్య ప్రకీర్తితమ్‌ । 
తదసారతయాం దేవి! - విజ్ఞేయం శక్రజాలవత్‌ । 
మాయాస్వప్నోపమం చైవ - గంధర్వనగరోపమమ్‌ । 
ధ్యానార్థం భ్రాంతబుద్ధీనాం - క్రియాడంబరవర్తినామ్‌ । 
కేవలం వర్తితం పుంసాం - వికల్పే నియతాత్మనామ్‌ ॥ ఇతి. 
తదేవం శ్రీలలితాభట్టారికాయాః చితస్తత్సదలక్ష్యార్థేత్యాద్యుపాదితం శ్రీవిద్యా త్వమేవ 
పారమార్థికం రూపమితి పరిశీలనీయమ్‌ । - జయమంగళవ్యాఖ్యా. 
ఇ) పరమేశ్వరీ (397) - పరమా ఉత్కష్టా చ సా ఈశ్వరీ. స్వామినీ చ. 
శ్రేష్టరాలగు స్వామిని. గొప్ప ఐశ్వర్యము కలది. - సౌభాగ్యభాస్మరభాషహ్యే, 
శ్లో; యో న పూజయతే నిత్యం చండికాం భక్తవత్సలామ్‌ । 
భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహేత్‌ పరమేశ్వరీ ॥ 8 
- చండీసప్తశతీ - వైకృతికం రహస్యమ్‌. 





శ్లో; యచ్చ కిజ్బిత్‌ క్వచిద్వస్తు సదసద్వా౭ ఖిలాత్న్మికే । 
తస్య సర్వస్య యా శక్తిస్సా త్వజ్మిం స్తూయసే తదా ॥ 11 
ప్ర: అఖిలాత్శికే! = అన్నిటా అవ్యక్తంగా అంతర్భూతంగా నున్న అమృతస్వరూపిణీ! 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 37 


—| ఈ, ఈః, ఈం — 


గుహ్యోతిగుహ్యతమం, గురుముఖైకగ్రాహ్యం, అనుభవైకసిద్దం 


ధ 























శ్లో॥ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్సూర్లమిదముచ్యతే । 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ 


అ ॥ శాంతిశ్‌ శాంతిశ్‌ శాంతిః | ఓం హాయ్‌ 


వి: “సర్వం ఖల్విదం బ్రహ్మి అను భావస్థాయికి చేరుకొనినపుడు కేన కం పశ్యేత్‌” శేన కం 
జియఘేత్‌ అనునట్టి అహం బ్రహ్మాస్మి స్థితి యుండుటచే ఉపాస్య - ఉపాసక భేదము 
రవ్వంతయు / ఇంచుకంతయు నుండదు గనుక బ్రహ్మీభూతుడు’గా భాసించును. 
'యా దేవీ సర్వభూతేషు శక్తిరూ పేణ సంస్థితా” 
ఓం తత్సత్‌ 























శ్లో యయా త్వయా జగత్రృష్ణా జగత్సాత్యత్తి యో జగత్‌ | 
సో౭ పి నిద్రావశం నీతః కస్వాం స్తోతుమిహేశ్వరః ॥ 12 


38 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


ప.వి. : యయా, త్వయా, జగత్ర్రృష్టా, జగత్సాతి, అత్తి, యః, జగత్‌, సః, అపి, నిద్రావశమ్‌, 
నీతః, కః, త్వామ్‌, స్తోతుమ్‌, ఇహ, ఈశ్వరః. 

ప్ర: (ఓ త్వం స్వరూపిణీ!) (త్వమ్‌ = నీవు), జగత్ర్రష్టా = సృష్టికారకుడగు బ్రహ్మదేవుడవు, 
యయా త్వయా = ఏ నీచేత, జగత్సాతి = జగత్సాలనము చేయుచున్నాడో, జగత్‌+అత్తి = 
జగన్నాశనము చేయుచున్నాడో, సః + అపి = అతడున్నూూ నిద్రావశమ్‌ = యోగనిద్రను, 
నీతః = పొందినాడో, ఇహ = ఇట, త్వామ్‌ = నిన్ను, స్తోతుమ్‌ = స్తుతించుటకు, కః = 
ఎవడు, ఈశ్వరః = సమర్హుడు. 

తా: (ఓ త్వం స్వరూపిణీ!), నీవు సృష్టికారకుడగు బ్రహ్మదేవుడుగా చెప్పబడితివి గదా!, ఏ 
నీ చేత ఎవడు జగత్సాలనము, జగన్నాశనము చేయుచున్నాడో అతడున్నూ (౪ 
శ్రీమన్నారాయణుడున్నూ) నిద్రావశుడైనాడో గదా!, ఇట నిన్ను స్తుతించుటకు ఎవడు 
సమర్ధుడు తల్లీ, 

వి: ఈశ్వరః - ।1పుం | ఈష్టే ఇతి, ఈశ్‌+వరచ్‌ | యద్వా అశ్చుతే వ్యాప్పోతీతి | అశ్‌ 
ధాతోర్వరట్‌ ఉపధాయా ఈత్వం చ । హరిః । ఇతి హలాయుధకోశే. 


రుద్ర ఉవాచ : 
శ్లో హరే కథయ దేవేశ దేవదేవ క ఈశ్వరః । 
కో ధ్యేయః కశ్చ వై పూజ్యః కైర్వతైస్తుష్యతే పరః ॥ 
హరిరువాచ : 
ఖః శృణు రుద్ర ప్రవక్ష్యామి బ్రహ్మణా చ సురైః సహ । 
అహం హి దేవో దేవానాం సర్వలోకేశ్వరేశ్వరః ॥ - ఇతి గారుడే. 





శ్లో విష్ణుశ్ళరీరగ్రహణమహమీశాన ఏవచ। 
కారితాస్తే యతో౭_తస్వాం కస్మోతుం శక్తిమాన్ఫవేత్‌ ॥ 18 
పవి. : విష్ణుః, శరీరగ్రహణమ్‌, అహమ్‌, ఈశానః, ఏవ, చ, కారితాః, తే, యతః, అతః, 
త్వామ్‌, కః, స్తోతుమ్‌, శక్తిమాన్‌, భవేత్‌ । 
ప్ర: (యయా త్వయా) యతః తే = యే నీవలన, (సృష్టివిధులు నిర్వర్తించుటకై) అహమ్‌ 
= (బ్రహ్మదేవుడనైన నేను, విష్ణుః = విష్ణుభగవానుడు, ఈశానః చ = శివభగవానుడున్నుు 
శరీరగ్రహణమ్‌ = శరీరధారులుగా, కారితాః = చేయబడితిమో, అతః ఏవ = అందువలననే, 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 39 


త్వామ్‌ = నిన్ను స్తోతుమ్‌ = స్తుతించుటకు, క = ఎవడు, శక్తిమాన్‌ = సర్వసమర్దుడు, 
భవేత్‌ = అగును. 
తా : యే నీ చేతనే బ్రహ్మదేవుడగు నేను, విష్ణుభగవానుడు, శివభగవానుడు శరీరధారులుగా 
చేయబడినవారము. (సృష్టివిధులు నిర్వర్తించుటకై). దానివలననే నిన్ను స్తుతించుటకు 
ఎవడు సర్వసమర్థుడగును? (ఎవడును లేడని భావము.) 
వి: 1. విష్ణుః : అ) వేవేష్టి వ్యాప్నోతి విశ్వం యః । విషు వ్యాపా, 'విషేః కిణ్చు ఇతి ను! 
వేషతి సిజ్బతి ఆప్యాయతే విశ్వమితి వా | విష్ణాతి వియునక్తి భక్తాన్‌ మాయా ప్రసారేణ 
సంసారాదితి వా । విశతి సర్వభూతాని, విశన్తి సర్వభూతాని యత్ర వా । “యస్మాద్విశ్వమిదం 
సర్వం తస్య శక్యా మహాత్మనః । తస్మాదేవోచ్యతే విష్ణుర్విశధాతోః (ప్రవేశనాత్‌' - ఇతి 
విష్ణుపురాణే | 'బృహత్వాద్విష్ణురుచ్యతే” ఇతి మహాభారతే | 5-70-8 
- ఇతి హలాయుధకోశే. 
ఆ) శ్లో శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం 
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్‌ । 
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం 
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్‌ ॥ (19) 
- శ్రీవిష్ణసహస్రనామస్తోత్రే - ధ్యానళ్లోకః. 
ఇ) శ్లో! విశ్వం విష్ణుర్వషట్మారో భూతభవ్యభవత్ర్రభుః । 
భూతకృదూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 
- శ్రీవిష్ణుసహగస్రనామస్తోత్రమ్‌ - 1 
“విశ్వేశ్వరీ సూక్తం/ తంత్రోక్తరాత్రిసూక్తం - ప్రారంభంలో 'యోగమాయాదేవిని 
“'వషట్మ్కారణ - అని పుంభావముతో పేర్కొనబడినది. 
“త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వవట్ళారః స్వరాత్మికా yp? 
2. ఈశానః | పుం। ఈష, ఈశ్‌+ 'తాచ్చీ్య్యవయోవచనశక్తిషు చానశ్‌ । 
అ) ఈశానః : 
1. శ్లో॥'తస్మిన్‌ ముహూర్తే పురసుందరీణామీశానసందర్శనలాలసానామ్‌ । 
- ఇతి కుమారసంభవే 7-56. 
2. 'తత్రేశానం సమభ్యర్చ్య త్రిరాత్రో పోషితో నరః” - ఇతి మహాభారతే. 
ఆ) ఏకాదశరుద్రాంతర్గతరు ద్రవిశేషః 3 


40 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


“1. హరాయ, 2. మృడాయ, 3. శర్వాయ, 4. శివాయ, 5. భవాయ, 6. శంకరాయ, 
7. ఈశానాయ, 8. ఉగ్రాయ, 9. భీమాయ, 10. పశుపతయే, 11. రుద్రాయ మహాదేవాయ 
స్వాహా ఇతి ఆశ్వలాయనగృహ్యసూత్రే 4-9. 
ఇ) శివాష్టమూర్య్యన్తర్ణతసూర్యమూర్తిః ; పరమేశ్వరః ; 
“ సర్వేంద్రియగుణావాసం - సర్వేంద్రియవివర్ణితమ్‌ । 
సర్వస్య ప్రభుమీశానం - సర్వస్య శరణం బృహత్‌ ॥ ” ఇతి - కృష్ణయజుర్వేదే. 
ఈ) పంచముఖశివధ్యానమ్‌... 
ఓం యం ఈశాన స్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్‌ బ్రహ్మణో౭_ 
ధిపతిర్‌ బ్రహ్మా శివో మే౭ స్తు సదాశివోమ్‌, 
శ్లో వ్యక్తావ్యక్తగుణేతరం పరతరం షట్రింశత్తత్వాత్మకం 
తస్మాదుత్తమతత్వ్వమక్షరమితి ధ్యేయం సదా యోగిఖిః | 
ఓంకారాది సమస్తమన్రజనకం సూక్ష్మాతిసూక్ష్మం పరం 
శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖ వ్యాప్తతేజోమయమ్‌ I 
ఓం నమో భగవతే రుద్రాయ | ఓం యం | ఊర్చ్వముఖాయ నమః । 
ఉ) 'మహాన్సభుర్వై పురుషస్సత్వస్యైష ప్రవర్తకః । 
సునిర్మలామిమాం ప్రాప్తిమీశానో జ్యోతిరవ్యయః । 
- యాజుషీయ శ్వేతాశ్వతరోపనిషత్‌ | 3-12 
ఊ) ఇట 'ఈశావాస్యోపనిషత్‌'ను అనుసంధానము చేసికొనదగును. 
3. భవేత్‌ : తిజన్తమ్‌. భ్వాదిప్రకరణమ్‌ | భూసత్తాయామ్‌ (ఉండుట) అకర్మకమ్‌, సేట్‌, 
పరస్మైపదీ. విధిలిజ్‌ ప్రథమపురుషైకవచనమ్‌ 
ప్ర - భవేత్‌ - భవేతామ్‌ - భవేయుః 
మ - భవేః - భవేతమ్‌ - భవేత 
ఉ - భవేయమ్‌ - భవేవ - భవేమ. 
ఇట దశలకార ప్రక్రియావిధానమును తెలిసికొందురుగాక. 





శో సా త్వమిత్ధం ప్రభావైస్‌ స్వై-రుదారైర్దేవి! సంస్తుతా । 
మోహయైతౌ దురాధర్చా-వసురౌ మధుకైటభౌ ॥ 14 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 41 


ప.వి. : సా, త్వమ్‌, ఇత్టమ్‌, ప్రభావైః, స్వై, ఉదారైః, దేవి!, సంస్తుతా, మోహయ, ఏతె, 
దురాధర్నా+అసురౌ, మధుకైటభౌ। 
ప్ర: హే దేవి! = ఓ యోగమాయా దేవీ!, స్వైరుదారైః ప్రభావైః = నీ యొక్క ఉదార 
(ప్రభావములవలననే, ఇత్థమ్‌ = ఇవ్విధంగ, సంస్తుతా = స్తుతింపబడిన, సా త్వమ్‌ = ఆ 
నీవు, దురాధర్నా = ఎదిరింపరానివారగు, మధుకైటభౌ = మధుకైటభులను, ఏతౌ అసురౌ 
= ఈ రాక్షసులను, మోహయ = మోహపరచుము. 
తా: ఓ యోగమాయాదేవీ!, నీయొక్క ఉదార ప్రభావముల వలననే ఆ నీవు ఇవ్విధంగ 
స్తుతింపబడినావు. ఎదిరింపరానివారగు మధుకైటభులను ఈ ఇరువురు రాక్షసులను 
మోహపరచుము. 
వి: 1. సంస్తుతా - అ) సమ్యక్‌ ప్రకారేణ స్తుతిం ప్రాప్తా, 
ఆ) సమ్యక్‌ స్తవవిషయీభూతా. 
2. మధుకైటభౌ - ద్వితీయావిభక్తి - ద్వివచనం. 

శ్లో॥ విష్ణోః ప్రబోధనార్ధాయ - నిహన్తుం మధుకైటభౌ । 

నేత్రాస్యనాసికాబాహు - హృదయేభ్యస్తధోరసః 1 1-90 (చండీ సప్తశత్యాం) 
శ్లో ఏకార్ణవే౭ హిశయనాత్తతః సదదృశే చ తౌ । 
మధుకైటభౌ దురాత్మానావతివీర్యపరాక్రమౌ | 1-92 

3. దురాధర్నా - 1. దురాత్మానౌ , 2. అతివీర్యపరాక్రమౌ 
4. మోహయ - అ) ముహ(ముహ్‌) వైచిత్యే - మోహము చెందుట 

అకర్మకమ్‌, వేట్‌, పరస్మైపదీ, ణిజన్త్నమ్‌. లోట్‌ మధ్యమపురుషైకవచనం. 

మోహయ/మోహయతాత్‌ - మోహయతమ్‌ -  మోహయత 
(ణిజన్తం - ప్రయోజక వ్యాపారమునుగాని, (ప్రేరణార్థమునుగాని చెప్పుటకు ధాతువుపై 
ణిచ్‌ (ఇ) ప్రత్యయము చేరును. హేతుమతి చ 8-1-26 ఈ ణిజన్తము సనాద్యన్తా ధాతవః 
(సూ 3-1-32) అను సూత్రముచే ధాతుసంజ్ఞ కలిగియుండుటచే దీనిపై లడాదులు 
వచ్చును. ఇవి ఉభయపదులు.) 
ఆ) ఓం అస్య శ్రీహనుమత్‌బడబానలస్తోత్రమహామంత్రస్య శ్రీరామచంద్ర బుషి, శ్రీబడబానల 
హనూమాన్‌ దేవతా. మమ సమస్తరోగప్రశమనార్థమ్‌ ఆయురారో గ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం 
సమస్తపాపక్షయార్థం సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమత్‌ బడబానలస్తోత్రజపమహం కరిష్యే! 


42 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


= 


ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ప్రకటపరాక్రమ సకల దిబ్బండల 
౯ యశోవితానధవళీకృతజగత్రియ వజదేహ రుద్రావతార లంకాపురీదహన ఉమా 
అమలమంత్ర ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతాశ్వసన వాయుపుత్ర అంజనీగర్భ 
సంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్యప్రాకార సుగ్రీవసాహాయ్యకరణ పర్వతోత్సాటన 
కుమారబ్రహ్మచారిన్‌ గంభీరనాద సర్వపాష(గహవారణ సర్వజ్వరోచ్చాటన డాకినీ విధ్వంసన 

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వ దుఃఖనివారణాయ గ్రహమండల 
సర్వభూతమండలసర్వపిశాచమండలోచ్చాటన భూతజ్వర ఏకాహ్నికజ్వర ద్వ్యాహ్నికజ్వర 
త్రాహ్నికజ్వర చాతురహ్నికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వరవైష్టవజ్వరాన్‌ 
ఛింధి ఛింధి భింది భింది యక్షబ్రహ్మరాక్షసభూతప్రేతపిశాచాన్‌ ఉచ్చాటయ ఉచ్చాటయ 

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే 

ఓం హ్రాం హ్రీం హ్రూం హైం హ్రౌం హః ఆం హాం హాం హాం జెం సౌం ఏహి ఏహి 

ఓం హం ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే 
(శ్రవణచక్షుర్భూతానాం శాకినీడాకినీనాం విషమదుష్టానాం సర్వవిషం హర హర 
ఆకాశభువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ 
మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ 
భేదయ 

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం 
క్షోభయ క్షోభయ సకలబంధనమోక్షణం కురు కురు శిరఃశూలగుల్మశూలసర్వశూలా - 
న్నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంతవాసుకితక్షకకర్మోటకకాలియాన్‌ యక్షకుల జలగత 
బిలగత రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా । 

రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరవిద్యా ఛేదయ ఛేదయ 
స్వమంత్ర స్వయంత్ర స్వతంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ 
సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్‌ స్వాహా । 

ఇతి శ్రీవిభీషణకృతం హనుమద్బడబానలస్తోత్రం సంపూర్ణమ్‌ । 





శో ప్రబోధజ్బ జగత్స్వామీ నీయతామచ్యుతో లఘు । 
బోధశ్చ క్రియతామస్య హన్తుమేతౌ మహాసురౌ ॥ 15 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 43 


ప.వి. : ప్రబోధమ్‌, చ, జగత్స్వామీ, నీయతామ్‌, అచ్యుతః, లఘు, బోధః, చ, క్రియతామ్‌, 
అస్య, హన్లుమ్‌, ఏతౌ, మహాసురా! । 
ప్ర: (హే యోగనిద్రాదేవి!), (యయా త్వయా = ఏ నీచే), జగత్స్వామీ = జగదీశ్వరుడగు, 
అచ్యుతః = శ్రీమన్నారాయణుడు, లఘు = శీఘ్రముగ (యోగనిద్రనుండి మేల్మొనుట 
అను), ప్రబోధమ్‌ = ప్రబోధమును, నీయతామ్‌ = పొందబడుగాక, (యయా త్వయా 
= ఏ నీచే), ఏతా మహాసురౌ = ఈ మధుకైటభులనెడు దుష్టరాక్షసులను, హన్తుమ్‌ = 
సంహరించుటకు, అస్య = శ్రీమన్నారాయణుడగు విష్ణుభగవానునికి, బోధః = జ్ఞానము, 
కియతామ్‌ = కలుగ చేయబడుగాక. 
తా: ఓ యోగనిద్రాదేవీ! నీ చేతనే జగదీశ్వరుడగు శ్రీమన్నారాయణుడు శీఘ్రముగ 
ప్రబోధింపబడుగాక. (అనగా యోగనిద్ర నుండి బహిర్‌ముఖుడగు నట్లు జరుగుగాక 
యని భావము). నీచేతనే మధుకైటభులనెడు దుష్టరాక్షసులను సంహరించ వలెననెడి 
జ్ఞానము విష్ణుభగవానునికి కలుగ చేయబడుగాక. 
వి: 1. లఘు - అ) అవ్యయమ్‌ । శైఘ్యే వర్తతే[[యమ్‌ | క్రియావిశేషణమేతత్‌ | 
క్షీబాంతత్వమేవాస్య బహుసమ్మతమ్‌ । 
“సత్వం లఘు ప్రకాశకమ్‌” - ఇతి | సాంఖ్యకారికా - 183 
ఆ) లఘు । క్షీ | లంఘతే అనేనేతి | లంఘ్‌ + 'లంఘి బహోోర్నలోపశ్చ' ఇతి కు 
ధాతోర్నలో పశ్చ ॥ శీఘ్రం, క్షిప్రం, రుటితి; 
శో యావదేవ తు సుప్తాస్తావదేవ వయం లఘు । 
రథమారుహ్య గచ్చామః పన్ధానమకుతోభయమ్‌ ॥ ఇతి రామాయణే 2-46-21 
2. అచ్యుతః : | పుం । న చ్యవతే స్వరూపతో న గచ్చతి యః, నిత్య ఇతి యావత్‌ । 
చ్యు + కర్తరి క్త నళ్‌ సమాసః । విష్ణుః । 'పీతాంబరో౭_చ్యుతః శార్‌బ్జీ - ఇత్యమరః। 
శ్లో 'తత్రావతీర్యాచ్యుతదత్తహస్తః - ఇతి కుమారసంభవే | 
శో జనార్దనాధోక్షజవాసుదేవం దామోదరం శ్రీధరమచ్యుతబ్ప | 
ఉపేంద్రమింద్రావరజం చ బభ్రం హరిం హృషీకేశముదాహరన్తి 128 
- ఇతి హలాయుధకోశే. 
2. శ్లో; వేధాః స్వాంగో9 జితః కృష్ణో దృఢః సంకర్షణోం_ చ్యుతః | 
వరుణో వారుణో వృక్ష పుష్మరాక్షో మహామనాః ॥ 59 
- శ్రీవిష్టసహస్రనామస్తోత్రమ్‌. 


44 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 
భాప్యమ్‌ - అచ్యుతః (557) వ్యూహేపి 'చ్యవనోత్పత్తియుక్తేషు బ్రహ్మేన్టవరుణాదిషు 
యస్మాన్న చ్యవసే స్థానాత్‌ తస్మాత్‌ సంకీర్యసేం_చ్యుతః ॥ ఇతి - అచ్యుతః । 
అచ్యుతః (101) : 

జ అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిస్సర్వాదిరచ్యుతః । 

వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ - 11 
- శ్రీవిష్ణుసహగస్రనామస్తోత్రమ్‌. 

భాష్యమ్‌ - తేభ్యః ప్రపన్నెభ్యో౭ నపగతః - (అచ్యుతం) 'యస్మాన్నచ్యుత పూర్వోహ 
మచ్యుతస్తేన కర్మణా” ; 'తస్యాహం న ప్రణశ్యామి”; “న త్యజేయం కథబ్బున” ఇతి. 
1. “యస్మాత్‌...” అనునది 'నేనెప్పటికిని భక్తులను విడిచియుండను కనుక “అచ్యుతళి 
అని చెప్పబడుచున్నానని భగవంతుడే పాంచరాత్రమున చెప్పినది. 


2. 'తస్యాహం...” అనునది భక్తుని నేను విడిచియుండను” అని చెప్పుచున్నది 
భగవద్గీతలోని ఈ శ్లోకము. 


3. 'న త్యజేయం కథజ్బన...” అనునది “శరణాగతుడైన వానిని ఎన్నటికిని 
విడువజాలను” అని చెప్పుచున్నదీ రామాయణ శ్లోకము. “విభీషణ శరణాగతి” న 
శ్రీరాముని వాక్యము. 


శ్లో; 'అపరాధసహస్రాణి (క్రియంతేం_హర్షిశం మయా । 
దాసోత_ యమితి మాం మత్తా క్షమస్వ పరమేశ్వరి! ॥ 
ఇతి “ప్రతిపదవ్యాఖ్యాసమ్మిళితమదీయ “'మృణాళినీ” సర్వతో భాసితా” 


శ్రీః 


————————™ 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 45 


శ్రీవిష్ణసహస్రనామస్తోత్రమ్‌ - అనుబంధం -1 
శజృరభాష్యమ్‌ 
అత్ర నామసహగే ఆదిత్యాదిశబ్బానామర్దాన్తరే ప్రసిద్ధ్దానామాదిత్యాద్యర్థానాం 
తద్విభూతిత్వేన తదభేదాత్త స్యైవ స్తుతిరితి ప్రసిద్ధార్థగ్రహణేం_పి తత్‌ స్తుతిత్వమ్‌. 
శ్లో! భూతాత్మా చేన్దియాత్మా చ ప్రధానాత్మా తథా భవాన్‌ । 
ఆత్మా చ పరమాత్మా చ త్వమేకః పళ్బధా స్థితః ॥ విష్ణు.పు. 5-18-50) 
జే జ్యోతీంషి విష్ణుర్భువనాని విష్ణుర్వనాని విష్ణుర్గిరయో దిశశ్చ | 
నద్యస్సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి యన్నాస్తి చ విప్రవర్య! ॥ 
- వి.పు. 2-12-838 
ఆదిత్యానామహం విష్ణుః (10-21) ఇత్యారభ్య 
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్డున । 
విష్టభ్యాహమిదం కృత్నుమేకాంశేన స్థితో జగత్‌ ॥ 
- ఇతి పర్యన్తం గీతాయామ్‌ 10-42 
బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టమ్‌ (ముం.ఉ. 2-2-11) 
పురుష ఏవెదగ్‌ం విశ్వమ్‌ (ముం. ఉ. 2-1-10) ఇది (శ్రుతిశ్చ. 
విష్ట్వాదిశబ్దానాం పునరుక్తానామపి వృత్తిభేదేనా౭_ర్థభేదాన్న పౌనరుక్ష్యమ్‌ | 
శ్రీపతిర్మాధవ ఇత్యాదీనాం వృత్రైకత్వే౭_పి శబ్దభేదాన్న పౌనరుక్ష్యమ్‌ । 
'ఆర్థెకత్వే౭_పి న పౌనరుక్ష్యం దోషాయ నామ్నాం సహస్రస్య కిమేకం దైవతమ్‌” 
ఇతి పృష్టేరేకదేవతా విషయత్వాత్‌ ॥ 
యత్ర పులిల్లిబ్బశబ్దప్రయోగస్తత్ర విష్ణుర్విశేష్యః. యత్ర స్రీలిబ్బశబ్దస్తత్ర దేవతా 
విశేష్యతే, యత్ర నపుంసకలిజ్ఞశబ్దస్తత్ర బ్రహ్మేతి విశేష్యతే । 


శ్రీః 


కాక లాలా. 


46 శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


ఆంధ్రానువాదము 


ఈ సహస్ర నామముల యందలి ఆదిత్యాది శబ్దములు అర్జాన్తరప్రసిద్ధము 
అయినను, ఆ ఆదిత్యాదులు పరమాత్మభూతులే కనుక, పరమాత్మతో అభేదమే యగుట 
చేత ప్రసిద్ధార్థగ్రహణములో కూడ పరమాత్మస్తుతియే యగును. 

నీవు భూతాత్మవు, ఇన్టియాత్మవు, ప్రధానాత్మవు, ఆత్మవు, పరమాత్మవు, ఇట్లు 
పంచ విధములుగా నీవొక్కడవే ఉంటివి. 

జ్యోతిస్సులు విష్ణువు, భువనములు విష్ణువు, వనములు, పర్వతములు, దిక్కులు, 
నదులు, సముద్రములు, ఈ సర్వము విష్ణువే, “అస్తి అనబడునదియు, 'నాస్తి అనబడు 
నదియు (లయమగుట ఆ స్వరూపమందే కనుక) విష్ణువే అని విష్ణుపురాణము 
చెప్పుచున్నది. 

భగవద్గీతలో - 'ఆదిత్యులలో విష్ణువు నేను, అని ఆరంభించి చెప్పుచు నా విభూతులు 
తెలిసినంతమాత్రమున నా స్వరూప మేమి తెలిసినట్లు? నిఖీల ప్రపంచమును నేను 
ఏకాంశము చేతనే వ్యాపించి యున్నానని భగవంతుడుపదేశించి యుండెను. 

ఈ సమస్త జగత్తు బ్రహ్మయే, ఈ సమస్తము పురుషుడే అని శ్రుతి యుద్దోషించు 
చున్నది. 

ఈ నామములలో విష్ట్వాదిశబ్దములు పునరుక్తములైయున్నను వృత్తి భేద మూలకమైన 
అర్థభేదముచేత పునరుక్తి కానేరదు. శ్రీపతి, మాధవ - ఇత్యాది శబ్దములు అర్థభేదములేని 
వైనను శబ్దభేదమును బట్టి పునరుక్తి కానేరదు. ఏకార్థ మూలక పునరుక్తి దోషావహము 
కాదు. ఏకదైవత ప్రశ్నపై చెప్పబడిన నామసహగస్రము ఏక దేవత విషయమై యుండుట 
వలన పునరుక్తిదోషము లేదు. 

ఈ నామములలో పుల్రిల్లింగ శబ్ద ప్రయోగమున్న స్థలమున విష్ణువు విశేష్యము, 
సీరింగశబము ప్రయుక్త మయినపుడు దేవత విశేషము, నపుంసకలింగశబము 
ద బ్ర క్త మ్య వె 
ప్రయుక్తమైనపుడు బ్రహ్మము విశేష్యము అని (గహింపవలెను. 


శ్రీః 


—కతాతా 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 47 


అథ వేదోక్తం రాత్రిసూక్తమ్‌ - అనుబంధం -2 





ఓం రాత్రీత్యాద్యష్టర్చస్య సూక్తస్య । కుశికః సౌభరో రాత్రిర్వా భారద్వాజ బుషిః | 
రాత్రిర్దేవతా । గాయత్రీ ఛందః । దేవీమాహాత్యపాఠే వినియోగః । 
|! ఓం నమశ్ళండికాయి । 


ఓం రాత్రీ వ్యఖ్యదాయితీ పురుత్రా దేవ్యక్షభిః । విశ్వా అధిశ్రియోం ధిత | 1। 
ఓర్వప్రా అమర్యానివతో దేవ్యుద్వతః । జ్యోతిషాబాధతే తమః ॥ 2 ॥ నిరు 
స్వసారమస్కృతోషసం దేవ్యాయతీ | అపేతు హాసతే తమః ॥ 3 ॥ 


సానో అద్య యస్యా వయం ని తే యామన్నవిక్ష్మహి । వృక్షే న వసతిం వయః ॥ 
4॥ ని గ్రామాసో అవిక్షత ని పద్వంతో ని పక్షిణః । ని శ్యేనాసశ్చిదర్ధినః ॥ 5 ॥ యావ 
యా వృక్యం వృకం యవయస్తేనమూర్శ్యే | అథా నః సుతరా భవ ॥ 6 ॥ 


ఉప మా పేపిశత్తమః కృష్ణం వ్యక్తమస్థిత | ఉప బుణేవ యాతయ ॥ 7 ॥ ఉప 
తే గా ఇవాకరం వృణీష్వ దుహితర్దివః । రాత్రి స్తోమం న జిగ్యుప్యే ॥ 8 ॥ 
(బుగ్వేదం మం. 10, అ-10, సూ.127, మంత్రము 1-8 వరకు) 
ఇతి వేదోక్తం రాత్రిసూక్తమ్‌ 
ఓం 
శ్రీః 


త 


48 


శ్రీవిశ్వేశ్వరీసూక్తమ్‌ 


Notes 


